సనాతన సారథి 
సత్య ధర్మ శాంతి ప్రేమలద్వారా మానవజాతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 
అభివృద్ధికీ అర్చితము. 








సంపుటము 384 ఆగష్టు 199] సంచిక 8 
విషయసూచిక 

నిన్ను నీవు తెలుసుకో -—  (్రీవారి దివ్యబోధ cee 197 

దైవ శక్తియే మూలం —  థ్రీవారి దివ్యబోద cee 205 

సృష్టి రహస్యం ఎట... శ్రీవారి దివ్యటోధ sl 

గురు తయం rs వీరభొట్ల సూర్యనారాయణ Sus 228 





(ట్రై శ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ సవ్లి కేషన్స్‌ ట్రస్టు 





సంవత్సర చందా : తెలుగు లేక ఇంగ్లీష్‌ (ఒక సంవత్సరమునకే స్వీకరింపబడును ) 


ఇండియా : రూ. 20/___. ఓవర్సీస్‌ : (ఎయిర్‌ మెయిల్‌) = ౮.5. 89, £5.00 లేక రూ. 140/-__ 
(సీ మెయిల్‌) 1౮.5 $4.5 బి25 లేక రూ. 70/__ 


చందాకొరకు పంపే పైకము ఎకౌంటుపేయీ డిమేండుడ్రాఫ్ట్‌ / టెలిగ్రాఫిక్‌ బ్యాంక్‌ (టేన్సఫర్‌ | 
ఇండియన్‌ లేక అంతర్జాతీయ మనియార్షరు | ఇండియన్‌ లేక అంతర్జాతీయ పోస్టల్‌ ఆర్షరు ద్వారా... 
ళళ కన్వీనరు, థ్రీ సత్యసాయి బుక్స్‌ ఆండ్‌ పబ్లి కేషన్సు ట్రస్టు, (పశాంతినిలయం (పోస్టు), పిన్‌. 515 184 
అనంతపురం జిల్లా, ఆంధ (పదేశ్‌, ఇండియా * కు పంపవలెను. 
మనియార్దరు కూపనుపైన చందాదారుని పూర్తి చిరునామా మరియు పత్రిక (తెలుగు / ఇంగ్లీషు ఏ భాషలో 
కావలెనో, స్పష్టముగా 'పెద్ద అక్షరములతో (వ్రాసి పంపవలెను, చందా రెన్యూవల్‌ కోరునప్పుడు, (ప్రస్తుత 
చందా సంఖ్యను పేర్కొంటూ, రెండు నెలలకు ముందుగా పైకము పంపవలే, 





ముఖ్య గమనిక: (ప్రశాంతినిలయములో ఈ సంవత్సరము దసరా ఉత్సవాలు జరుపబడవు. 





శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ సబ్ది కేషన్సు (టన్సు; (పశాంతినిలయం తరపున (ప్రమోద్‌కుమార్‌ సూరిచే, 

శ్రీ) సత్యసాయి బుక్‌ ఎ అండ్‌ పబ్లి కేషన్‌ ఎ (వెస్సు (పశాంతినిలయంలో ము[ద్రింపబడి, (పచురింపబిడినది, 
సంపాదకులు; వి. క, నరపింహన్‌, 

(గ్రామ్స్‌: బుక్‌ (ట్రస్టు, చెలిఫోన్‌: 875 అండ్‌ 236. S.T.D. 08555, శ 5. ౨. 0091-08555 





గురుపూర్ణిమ సందేశం: 


ఇ 
నిన్ను నీవు తెలుసుకో 


AC LOL LL ELE El LOLA ld COLL ED న 


క 
a 
a 
స 
న్లో 


స్త 
స 
వ్‌ 
i 
జ 
శ 
కో 


(భమేనాహం (భమేనత్వం (భమేనోపాసకం మనః! 
(భమేనేశ్వర భావత్వం (భమమూల మిదం జగత్‌. ॥ 
“(భ్రమ చేతనే “నేను? “నీవు” అనే భావాలు వర్పడుతున్నాయి. మనస్సునకు, 
ఉపాసనకు, ఈశ్వరభావత్వానికి, ఈ సమన్త జగత్తునకు |భమయే మూలకారణం”. 


(పేమస్వరూపులారా ! 

కంటికి -కనిపించునది, చెవులకు విని 
పించునది, మనస్సునకనిపించునది, హృద 
యాన్ని మైమరపించునది ఈ (భమ యే. 
(భమయే జగత్తు. జగత్తే దృశ్యం. (బహ్మయే 
దష. ఈ జగత్తు దృశ్య (దష్టల సమ్మిళిత 
మైన స్వరూపం, 


“భారత దేశంలో గురుశిష్య సంబంధం 


రానురాను పూర్తిగా తగ్గిపోయినది. సత్య 
సంపద, కమకికీణ క్రమక్రమముగా సన్న 
గిల్లిపోయినవి. భక్తి విశ్వాసములు రెండును 
తొలగిపోయినవి. ప్రపంచమంతటా బాధ్యతలు 
లేనట్టి స్వాతంత్యపరత నిండిపోయినది. ధన 
1పాధాన్యత హెచ్చిపోయినది. ధర్మానికి ప్రాధా 
న్యత తగ్గిపోయినది. ఇంతకంaటెను వేరేమి 
చెప్పగలను ? ” 


197 


స్వవిమర్శో మోతః” 


ఈ విశాల సృష్టియందు మానవుడు తెలు 
సుకొనవలసిన విషయములు అనంతములై 
యుండగా, సమస్త మానవులనుండి వెలువడే 
' నేను-నేను ” అనే పదాన్ని గుర్తించమని భార 
తీయ వేదాంతం ప్రబోధిస్తోంది. ఈ అనంతమైన 
ఆత్మతత్తాన్ని గుర్తి ంచుకొంకే, సమస్తమును 
గుర్తించినవాడౌ తాడు. “యద్‌ విజ్ఞానేన సర్వం 
విజ్ఞాతుం భవతి” అని (శ్రుతి (పమాణం. 
“నేను” అనే పదానికర్టము చక్కగా గుర్తించి 
నప్పుడే, మానవుడు సమస్తమును గుర్తించిన 
వాడౌతాడు. ఎక్కడ చూచినా “నేను, నేను” 
అనే పదము సర్వవ్యాపకమై, సర్వాంతర్గత మై 
యున్నదని భగవస్టీత పబోధిసోంది. ఏ వేద 
శాస్త్ర, ఇతిహాస పురాణములు పరికించినప్పటికీ 


“నిన్ను నీవు తెలుసుకో” అని (పకటిన్లు 
న్నాయి. దీనినే “స్య విమర్శో మోక్షః. 2 
ఆన్నారు* ఈ లోకంలో |పతిమానవుడు తనను 
తాను పరిచయం చేసికొను సమయమున 
“నేను రాముడను”, “నేను సీతను” అని 
ఎవరంతటికి వారు “నేను నేను? అనే పదాన్ని 
ఉపయోగపెట్టుకుంటూ, తమను గురించి 
తాము చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అనేక 
భేదములుండినప్పటికిని, “నేను? అనే పదము 
“పూసలలోని దారము*వలె సమస్త మానవుల 
యందు వ్యాపించియే యున్నది. అందుచేత, 
(పతీమానవుడు ఈ “నేను” అనే తత్త్వాన్ని 
చక్కగా గుర్తించుకొనుట చాల అవసర 
మని గొహింపవలెను. 


“నేను? అనగా ఏమిటి? 


మానవుడు అనిత్యమైన ఈ దేహాన్ని “నేను” 
అని (భమించుటచేత, అనేక బాధలకు గురి 
యగుచున్నాడు. “ అహం ఏతత్‌ న”అని శ్రుతి 
స్వరూప జ్ఞానాన్ని బోధిస్తున్నది, అహం=నేను, 
ఏతత్‌ =లఅది, న=కాదు. అనగా “నేను ఇది 
కాదు.’ అని అర్ధం. ఈ జ్ఞానమే సత్‌, చిత్‌ 
అనందస్వరూపములను స్మృతికి తెస్తూ, 
సమ్యక్‌ జ్ఞానమును (ప్రబోధిస్తోంది. "నేను" 
అనగా ఏమిటి? శుతి పిమాణమును పుర 
స్కరించుకొని, “నేను” అనే పదమునకు 
ఆత్మ, పరమాత్మ, (బహ్మ, (పత్యగాత్మ--అని 
అనేక నామములు కలవని తెలియుచున్నది. 
(పతిమానవునియందు-భుజించిన ఆహారమును 
జీర్ణింపజేసి, ఆహారరసస్వరూపాన్ని సర్వాంగ 
ములకు వ్యాపింపజేయుటచేతనే ఈ 'నేను 
వైశ్వానర స్వరూపాన్ని ధరిస్తోంది. ఈ హేతువు 


198 


చేత “నేను అనేది(పతి మానవునియందు 
వైశ్వానరరూపంలో ఉంటుంది. పరమాత్మ 
అనగా కర్మేందియ, జ్ఞానేందియ, మనో 
బుద్ది, చిత్త, అహంకారములకు అతీతమైన 
తత్త్వమని చెప్పవలె. ఇటువంటి పరమాత్మ 
తత్త్వం (బ్రహ్మ తత్త్వ౦గా రూపొందింప 
బడుతూ వచ్చింది, 


* నేను "దేహము కాదు 


బ్రహ్మ అనగా ఏమిటి? వ్యాపకత్వమే 
(బహ్మతత్త్వ౦. (పతిమానవునియం౦దు 
“నేను” అనేది. వ్యాపించి యున్నది. 
కనుక సర్వ మానవులయందు వ్యాపించిన 
“నేను” అనునది “(బహ్మ” అని చెప్ప 
బడుతోంది. “నేను” అనేది _బహ్మస్వరూపమే. 
ఇక “ఇది” అనే పదము సర్వ దృశ్యముల 
యందు వ్యాపమైయున్న ది. ఉదాహరణకు: 
ఇది మైకు, ఇది సూర్యుడు, ఇది చందుడు 
అంటాము. ఇట్లు “ఇది అనే పదము దృశ్య 
ములయందు అంతర్గీనమై యుంటున్నది. 
మొత్తముపైన దీని అంతరార్థము ఏమనగా, 
“ఇది” అనే పదము దృశములకు సంబంధిం 
చినది అని గహింపవలె. "ఇది అనే పదము 
లేకపోతే, ఒక బట్టనుగూర్చి చెప్పినప్పుడు, 
ఏది బట్ట? అని (ప్రశ్నవస్తుంది. అప్పుడు “ఇది 
బట్టో అని దానిని నిరూపించడం జరుగుతుంది. 
కనుక. సమస్త దృశ్యములందు. వ్యాపకమై 
యుండిన తత్త్యమునకే “ఇది” అని 
పేరు. “ఇది” దృశ్యము; “నేను (దష్ట. కాబట్టి 
"నేను దృశ్యము కాదు, “నేను? ధరించినది: 
“అది”. అదే దేహం. సర్వమూ చూచినట్లుగా 
నా దేహాన్ని చూస్తున్నాను. దేహము దృశ్యమే. 


ఈ దృశ్యమైన దేహమును ‘'నేనుఅనే (దష్టగా 
భావించడం అజ్ఞానం. మన దేహము దృశ్య 
ములలో ఒకటి. దేహమునే నేను అని 
భావించడం కేవలము ఆనర్థము. ఈ శరీరము 
సమాధిస్థితియందు, గాఢన్నిదయందు మనకు 
కనిపించుట లేదు. కాబట్టి నీవు దేహం కాదు. 
నీవు (దష్షువే. అయితే నానారూపములతో 
సృష్టింపబడిన ఈ జగత్తులో అంతటికిని అధి 
ఘష్రాన తత్త్వము అనేది ఒకటి ఉంటున్నది, 
ఈ అధిష్టాన వస్తువునుండి సర్వమూ నిర్మింప 
బడగలుగుచున్నది. అధిష్టాన మే లేరపోతే.... 
వి వస్తువునూ, ఎవ్వరూ నిర్మాణం చేయలేరు. 


ఒక చిన్న ఉదాహరణ:--- అనేక రక 
ములైన బంగారు అభరణాలుంటాయి. (పతీ 
ఆభరణములో ఉండేది బంగారం ఒక్క మే. 
ఆ ఆభరణములన్నింటినీ కరిగించి ఒక చోట 
పోసినప్పుడు ఆ బంగారమంతా ఒక ముద్దగా 
తయారౌతుంది. అందుచేత ఆభరణ రూప 


ములో ఉన్న బంగారం వేరువేరుగా కనిపించి 
నప్పటికిని, కరిగించి పోసినప్పుడు తాను తాను 
గానే నిలిచిపోతున్నది. అందుచేత బంగారము 
నకు ఎట్టి మార్చుగాని, ఎట్టి వికారంగాని కలుగ 
నేరదు. అదేవిధముగనే దృశ్యమంతా అనేక 
రూపనామములతో ఉండినప్పటికిని, దీనికి 
(దష్టగా 'నేను' అనేది మార్చుచెందక అధిష్టా 
నత్వమును పొందివుంటుంది. కాబటి "నేను 
అనే అధిష్టానము నుండియే సర్వము ఆవిర్భ 
విస్తున్నది. “నేని అనినంతనే దేహము అనే 
అర్థాన్ని మనము తీసికొనరాదు, 


199 


నీవు (దష్టవనే సత్యాన్ని గుర్తించు 


మానవుడు ఇట్టి సత్యమును గుర్తించి 
నప్పుడు ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు 
ఎట్టి విచారమును పొందడు. అట్టివాడు ఎప్ప 
టికీ ఆనందములో మునిగి ఉంటాడు, ఆధిషా 
నములేక ఆకారములు కనిపించవు. * నేను, 
నను ఆ తత్త్వ ౦ సమస్త ఆకారములందు 
నిత్యంగా ఉంటోంది. |పతిమానవునియందు, 
సమస్త జీకృలయందు అవిర్భవించే మొదటి 
శబ్దము “నేను”. (పణవముతోబాటు ముందుగా 
ఉన్నది “నేను”. ఈనాడు అధిష్టాన మైన 
దివ్యత్వాన్ని విస్మరించి, వికారఆకారము 
లతో కూడిన పైపైనవేషాలనే విశ్వసించి 
అనేక బాధలకు గురి కావలసి వస్తోంది. కాబట్టి 
(పతిమానవునియందు దివ్యత్వమ నేది సర్వ 
వ్యాపకమై ఉంటున్నది. ఎవడు (బహ్మజ్ఞాన 
మును గుర్తింపగలడో, వాడే(బహ్మగా రూపొం 
దగలడు. “ బహ్మవిదాప్పోతి పరం”. 
అనగా ఈ “నేను” అనే తత్త్వాన్ని గుర్తించిన 
వాడు * పర్షబహ్మగా” మారిపోతాడు. శోక 
నివారణ చేసికొనుటకు, తానెవరో గుర్తించు 
కొన్నప్పుడే శోకనివారితుడు కాగలడు. ఉన్నది 
ఒక్కకే. రెండవది ఏదీ లేదు. ఇది శ్రుతుల 
(పమాణము. కానీ మానవుడు పెద్దల బోథ 
లనుకానీ, (శుతులనుకానీ.లెక్కు పెట్టక పెడ 
చెవిని పెట్టుట చేతనే తన స్వరూపాన్ని తాను 
మరచిపోతున్నాడు. తాను దేనిని తెలుసు 
కుంకే సమస్తమును తెలునుకోగలడో, అటి 
దానిని తెలుసుకొనుటకు [ప్రయత్నించాలి 


ఒక్క మట్టిని మనము గుర్తించుకుం సే ఆ 
మట్టితో చేయబడిన ప్మాతలన్నింటిలో. మట్టి 


కూడి ఉంటుందనే సత్యం మనకు గోచరమౌ 
తుంది. కుండలో మట్టి ఉన్నది. కాని మట్టిలో 
కుండలు లేవు. కుండలు కల్పితం. కనుకనే 
దృశ్యములందు [_దష్ష ఉన్నాడు, కాని ద్రష్టలో 
దృశ్యం లేదు. అందుచేత “నీవు దష్టవు నీవు 
(దష్టవు” అనె సత్యాన్ని చక్కగా గుర్తించు 
టకు (పయత్నించాలి, 
 చష్టకు అనేక పేర్ణు ఉన్నవి. జాగ్రదా 
వస్థయందు “నేను? అ. పటువంటిడి సర్వ 
వ్యోపకత్వమై ఉంటుంది. అనేక రూపనామం 
లతో కూడియుండుటచేత “విరాటస్వరూపుడు" 
అన్ని సర్వవిషయములతో వ్యవహరించుటచేత 
“ వ్యావహారికుడ * ని, |ప్రతీపదార్థమునందు 
అభిమానము కలిగి వుండుటచేత “విశ్వుడు 
అని - చెప్పబడుతోంది. “నేను? పరముగా 
ఆత్మకు ఇన్నిపేర్ణు కలుగుతూ వస్తున్నాయి. 
- స్వష్పావస్థయందు ' నేను” అనే పదానికి 
నేక పేర్లు ఉంటున్నవి. “స్వప్న కలితుడు” 
అని, మన నస్ఫునే ఆధారముగా ధరించినవాడు 
కాబట్టి “ప్రత్యగాత్మ” అని, _పజ్జచేత తాను (పతీ 
త త్త్వమును గుర్తించుకొనడానికి [పయత్నిస్తు 
న్నాడు కాబట్టి “చిత్తైకాగుడోని, - ఈ రీతిగా 


ey అనే పదానికి పఠర్యాయపదములు 
చెప్పబడుచున్నవి. సుషుప్తియందు అంత; 


కరణ (ప్రభావముచేత సమస్తమును తెలుసు 
కోగలుగుచున్నాడు కాబట్టి ఈ “నేను” అనే 
పదానికి శప్రాజ్ఞుడి ని మరొక కేకు పెట్ట 
బడినది... ప్ర ఇ 

నా దేహము అనుకొన్నప్పుడు దేహము 


వేరుకాహాలి, “నేను వేరు కావాలి. అక్లే నా 


బట్ట అంటే బట్టవెరు, “వేను”. వేరు.అవుతుంది. 


200 


అందుచేత నాదేహము అనుకొన్న ప్పుడు దేహము 
నీవు కాదు. దేహము ఒక దృశ్యం, ఇంద్రియ 
ములు ఒక దృశ్యం, మనస్సు ఒక దృశ్యం, 
చిత్తము ఒక దృశ్యం, అంతఃకరణ మరొక 
దృశ్యం. కాబట్టి సర్వమూ దృశ్యములే అవ్వ 
తాయి. తెలియబడుచున్న విశ్వము దృశ్య 
మగును. సమస్తమును చూచు వ్యక్తియే-. 


(దష. ఆ (దష్టయే “నను అగును, - ఇంత 
కన్నా మించిన అన్యమేదియూ లేదు. అదే 


సత్యం. ఇదే సమస్త [వేడముల సారాంశం, 
నిజమెన వేదాంతం 
రు 7 


వేదాంతమనగా ఎమిటి? వేదాంతమ 
నగా ఏదో అర్హముకాని పదముల నుచ్చరించుట 
గాదు. తనను తాను గుర్తించుకొనుటయే 
నిజమైన వేదాంతం. తనను తాను గుర్తించుకో 
లేక పోవుటయే మరుపు. మరుపే దృశ్యం. 
ఎజుకే (బహ్మ. ఎజుక అనగా జ్ఞానము అని 
అర్ధము. జా(గదావస్థలోని జ్మాగత్తయే ఎటుక. 
అనగా జాగదావస్థలోని జ్ఞానమునకే ఎలుక 
అని పేరు, కనుక నిరంతరం మనము జాగ్రత్త 
యందే ఉండాలి. ఆత్మయే కారకం. కారక 
మనేది-'నేనుి, 'నేను' అనే పదమునకంతరా 
ర పబోధం. భగవదీతయ ౦దు శప సర్వధర్మాన్‌ 
పరిత్యజ్య మామేకం. శరణం వజ” అని 
తెలుపబడినడి. అన్ని ధర్మాలు 'నివు' అనే 
తత్త్వాన్ని విసర్జించమన్నాయి. అన్ని ధర్మా 
లంకే ఏమిటి? అసలు ధర్మమంకే తెలిస్తే 
గదా! అన్ని ధర్మాలు వదిలిపెస్టుది. ఇక్కడ 
థర్మమనగా- ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క 
(పాణ సమానమెన ధర్మగుణం ' ఉంటున్నది. 
అదే ఆ వస్తువు యొక్క స సహజధర్మం. అగ్నికి 


వేడి ధర్మం. వేడి లేకపోతే అది బొగ్గుగా 
మారిపోతుంది. ఆడి అగ్ని అనిపించుకోదు. 
చక్కెరకు తీపి ధర్మం. తీపి లేకపోతే ఆడి 
కేవలం ఇసుక అవుతుంది కాని చక్కెర 
మాతం కాదు. అదే విధంగా మానవుని ధర్మం 
ఎమిటనగా వాంఛలు కలిగియయుండుటయే. 
నిరంతరం వాంఛలు సెంచుకోవటమే మాన 
వుని థర్మం. కనుక వాంఛలు త్యజించట మే 
“ సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య” అని చెప్పబడు 
తుంది. ఈ విధానమే వైరాగ్యమని 
బడుతుంది. 


ల 
ప్‌ 


ఆత్మజ్ఞానం (ప్రకటించు 

ఈనాడు అనేక రకములైన వాంఛలు 
మితిమీరిపోవుట చేతనే మానవుల మతులు 
(భమిస్తున్నాయి. వాంఛలను కొంత అదుపులో 
పెట్టుకో వాలి. పశువులు తమ కడుపు నిండగానే 
తమ వాంఛలను తగ్గించుకొంటాయి. కాని 
ఈనాటి మానవుడు త తిని, తాను తిన్న 
దానికి ఆన౦దించుటకు బదులుగా ఇంకా 
అధికమైన దానిని ఆశిస్తున్నాడు. ఒక మాటలో 
చెప్పాలంటే, మానవుని కంటే పశు పక్ష్య 
మృగాదులే మేలనిపిస్తున్నాయి. ఎందుచేత 
ననగా వాటికి దాచుకునే గుణం, దోచుకొనే 
దుర్మార్గం ఏమాతము లేవు. 


కాని ఈనాటి మానవుడు తన 
మానవత్వాన్ని తాను పూర్తిగా కోల్పోయి 
బాధలు పడుటకు కారణము *్ఞతానెవరు” 
అనే సత్యాన్ని గుర్తించుకొనలేకపోవుటయే. 
(పతిమానవునియందు “నేను అత్మ” అనే 
విజ్ఞానం వికసించాలి. అ విజ్ఞానం వికసించి 
నపుడే _పజ్ఞానం _పకటితమౌతుంది. అప్పుడే 


201 


ఒక (_పత్యకమైన సందర్శనం కలుగుతుంది. 
కనుక మనలో ఉన్న దివ్యత్వాన్ని వికసింప 
చేయాలి, (పకటింపచేయా లి. 

భారతీయులు ఆత్మ స్వరూపులు 

భారతదేశమునకు మించిన దేశం మరొ 
కట్‌ లేదు అన్ని అవతారాలు భారతదేశం 
లోనే అవతరిస్తున్నాయి. ఈనాడు మనము 
మహత రమైన భారత దేశమును సరియైన 


పద్ధతిలో పెట్టుకోలేక పోతున్నాము. ఇటువంటి 
భారతదే గంలో మనము పుట్టినందులకు గం 
చాలి. ఆదర్శవంతమైన జీవితాన్ని మ మనమూ 
అనుభవించాలి. అట్టుకాక, 
నుండి విదేశీయులు భారతీయుల భాగ్యాన్ని 
దోచుకొనిపోతున్నారు. భారతీయులు విదేశా 
అకు వెళ్ళి, అక్కడి మాలిన్యాన్ని తెచ్చుకుం 
టున్నారు. ఇదేనా నిజమైన భారతీయుని 
లక్షణం! కాదు, ఇదు. భారతీయులు ఆత్మ 
స్వరూపులు. ఇట్టి సత్యాన్ని గుర్తించినవాడు 
విదేకియుడైనా ఆత్మ స్వరూపుడే. నేడు గుర్తిం 
చుకొనే శకి సామరాంలు వారి వద్ద లేక 
పోతునౌయి. 


జారత దేశము 


భారతీయులు ఆత్మన్యరూపులని గుర్తించు 
కోవడానికి తగిన శక్తిసామర్థ్యములు కలవారని 
తెలియజేసే ఎన్నో ఉదాహరణలు వేద శాస్త్ర 
ఇతిహాస పురాణములందు ఎక్కడ చూచినా 
కనిపిస్తూనే ఉంటాయి. మానవుడు దివ్యత్వం 
లోనే లీనం కావాలి. ఇట్టి సత్యాన్ని గుర్తించ 
డానికి పయత్నించండి. దానికి తగిన పరిశో 
ధనలు చేయండి. * నిన్ను నీవు తెలుసుకో * 
అని వేదాలు (పబోధిస్తున్నాయి. నివు వెదాలను 
తెలుసుకొనుటకు (పయత్నించాలి, తెలుసు 


కొన్నవి ఆచరణలో పెట్టాలి. అప్పుడే ని తత్త్వం 
నీవు గుర్తించుకొనుటకు వీలవుతుంది. 


స్‌ భగవంతుడవు , | 


“నేను దేహము కాదు. నేను అన్నిటికీ 
సాకీభూతుడనై ఉంటున్నాను * అనే సత్యాన్ని 
మీరు గుర్తించాలి. ఇందియములు అనిత్య 
ములైనవి. అక్లు వానినుండి వచ్చిన ఫలితాలు 
రూడా అనిత్యములే. నిజమైన సత్యం హృద 
యము నుండి ఆవిర్భవిస్తుంది. నీవే భగవం 
తుడవు, అటువంటి దివ్యమైన విశ్వాసాన్ని 
మనము అభివృద్ది పరచుకోవాలి. మానవుడు 
అనగా విశ్వాసముకల జీవి అని అర్థం. మనం 
విశ్వసించిన విషయాన్ని ఆచరణలో పెట్టి 
నప్పుడే విశ్వాసం మరింత అభివృద్ధి అవు 
తుంది* నమ్మినది ఆచరించాలి. కాని ఈనాటి 
మానవుడు ఈ సత్యాన్ని గుర్తించు ట లేదు 
విచారించుట లేదు. బాహ్యమైన, లౌకికమైన, 
జగత్సంబంధమైన విషయ ములందే తన 
కాలాన్ని వ్యర్థం చేసికొంటున్నాడు. సముదం 
నుండి పుట్టిన ఆ అలలు అనేక రూపములు 
ధరించి, ఆ సముదమునందే ఆడి, పాడి, తిరిగి 
ఆ సము(దమునందే అయమైపోతున్నాయి. 


ఆవిధముగనే మానవుడు దివ్యత్వమునుండి 
పుట్టినందులకు, ఆ దివ్యత్వమునందే జీవించి, 
దానియందే అంత్యం కావాలి. అదే నిజమైన 
మౌనవత్వము యొక్క లక్ష్యం. 


మన జీవితమంతా ఎంతో పవిత్రమైనది, 
దివ్యమైనది, ధన్యమైనది. ఇట్టి పవ్మితమైన 
జీవితమును .పాడు కోరికలకై వ్యర్థము చేయ 
రాదు. ఈ దేహతత్త్వాన్ని ఒక దృశ్యంగా 
భావించుకో వాలి. దానిని ఒక పనిముట్టుగా 
స్వీకరించి, ' బొనితో సమస్త కార్యములు 
పవిత్రమైనవిగా చేసికోవాలి. అప్పుడే ఈ మాన 
వత్యం ఒక దివ్యత్వ౦గా మారిపోతుంది. 
దీనికి ఒక్కుకే మార్గం. అదే దైవ చింతన. 
“ బహ్మవిద్‌ (బ హ్మైవ భవతి”. ఇంతకు 
మించిన మార్గం వేరొకటి లేదు. దైవచింతన 
చేస్తూ, చేస్తూ నీవు కూడా ఆ దైవమై, ఆ దైవ 
త్వాన్ని పొందగలవు, చేరుకోగలవు. 


| శ్రీవారి దివ్యబోధ 
. పూర్ణచంద ఆడిటోరియం 
(పశాంతినిలయం, 
26-7-1990] 





202 


పర్తిలో గురుపొర్లమి 





గీ! పుట్టపర్తి క్మేతమ్మున మోదమెసగ 
సకల నిగమాంత వేద్యుండు సత్యసాయి 
దేవదేవుండు సద్ధురుదేవు(డయ్య 
వ్యాసపౌర్ణమి ఈ రీతి వాసిగాంచె. 


iT OT IT RNR 


గీ1 నిండు పేరోలగ౦బున నిపుణభక్తి 
బాలబాలికా బృందంబు భక్తతతియు 
“ సాయిసద్ధురు* పూజింప సాగినారు 
వ్యాసపొర్హమి-- ఈ రీతిపరిమ ళించె, 


ఉ॥ సందడిగాగ భక్తజన సంతతి వందలు వేలు వచ్చుటా 
నందము కలిజే సె; నయనంబుల హర్షము వర్షమయ్యె, పూ 
ర్లేందునిబోలు ఆ మహలు చేరిరి సాయిని చూడగోరి; బట్‌ 
సుందరమైన పద్ధతిని సూటిగందెల్బెను “ ఆత్మవిద్య*; ఏ 
మందము? * నత్యసాయి” మనమందమటంచు తలంచిరందరున్‌ 


(పతి సంవత్సరం గురుపౌర్ణమి పర్తిలో 
జరుగుట లోకవిదితమే, దేశ విదేశములందు 
గల భక్త బృందము సత్యసాయి భగవానుని 
దర్శింప వచ్చుట పరిపాటి. ఈ సంవత్సరం 
గురుపొర్ణమికి వేలకుమించినసంఖ్యలో భక్తులు 
వచ్చుటచేతః మరింత విశేషశోభను సంతరిం 
చుకొన్నది. 

శ్రీ సత్యసాయి భగవానుడే సద్ధురుదేవుడ 
గుటచేత ఆతనిని పూజించుట, ఆతని బోధలు 
వినుట బహుజన్మ సుకృతంగా భావింపవలసిన 
విషయము, ఈ వేడుక సందర్భంగా (పశాంతి 


నిలయ |పాంగణమంతయు వివిథాలంకరణ 
ములతో కన్నులవైకుంఠంగా అలంకరింపబడి 
నది. అనాటి ప్రాతః కాల సమయమందు 
(పకృతి యంతయు (ప్రశాంత వాతావరణము 
కలిగియుండెను. (పశాంతినిలయం, బృందా 
వనం, అనంతపురం క్యాంపస్‌లకు చెందిన 
విద్యార్థిని విద్యార్థులు పంశాంతినిలయ మంది 
రమును చేరుకొని, బారులుతీర్చి కూర్చుని 
భగవానుని రాకకై వేచియు౦డిరి. అట్టి సమయ 
మందు మందిర పాంంగణములో సధురువగు 
“ సాయినాథు” ని స్తుతించుచూ విద్యార్థులచే 
శ్రావ్యముగా గానము చేయబడినది. 


అనాటి సాయంత్రం “పూర్ణచం[ద 
ఆడిటోరియం” లో భక్తులు సమా వేశమైనారు! 
(పాచీన సాగపదాయమునకు అనుగుణ్యంగా 
సభ్మాపారంభమునకు ముందుగ విద్యార్జులచే 
వేదపఠనము గావింపబడినది. శ్రీ సత్యసాయి 
పైయ్యర్‌ సెకండరీ స్కూల్‌ విద్యార్థియైన 
చి॥ శ్రీకాంత్‌, బృందావనం క్యాంపస్‌కి చెందిన 
చి॥ అమర్‌సింగ్‌ మరి యు బృందావనం 
క్యాంపస్‌ |పిన్సిపాల్‌ శ్రీ కె. అనిల్‌ కుమార్‌ 
ఉపన్యసించిరి. అటుతర్వాత భగవాన్‌ తమ 
దివ్యసందేశమును అన్నుగహించినారు. 


వేదమూర్తికి వేదపురుషుని సత్కారం 


శ్రీవారి సందేశము తదుపరి 
సుపసిద్దుడైన, (పశాంతినిలయ నివాసియైన 
శ్రీయుత  చెరుకుమిల్లి కామావథానిగారిని 
భగవాన్‌ బాబావారు సత్కరించుట జరిగినది. 
ఇట్రి వేదమూర్తినిగూర్చి భగవాన్‌ బాబావారే 


ఆనాటి గురుపౌర్ణమి సందేశములో శ్ఞాఘించుట 
జరిగినది, 
(పేమ స్వరూపలారా ! 

“ పరమభక్తుడు, వేదపురుషుడు, ముప్పది 
సంవత్సరము లకు పూర్వం మొట్ట మొదట 
జరిగినట్టి “వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం” 
నందు పాలొనుటకు (పశాంతి నిలయం చేరు 
కున్నాడు. ఆనాడు మొదలుకొని ఈనాటి 
వరకు ఏకధాటిగా, భక్కిపపత్తులతో స్వామి 
చింతన చేస్తూఉండినవాడు. ఆనాటినుండి 
ఈనాటివరకు, అంటే 80 నం॥నుండి తన 
స్వ(గామానికి పోలేదు... అట్టి దీక్షతో ప్రశాంతి 


204 


నిలయంలో కాలంగడుపుతూ ఈనాటికి 
“నూరు సంవత్సరములు ” పూర్తిచేసుకుంటు 
న్నాడు. నేటికికూడ ఈ వ్యక్తి వేదాన్ని 
చింతిస్తూ, వేదాన్ని వల్లెవేస్తూనే యున్నాడు, 
అతనిపేరుతో 5 సం[1 పూర్వము “ వేదశాస్త్ర 
పరిషత్‌” అనే ఒక సంస్థను నెలకొల్పడం 
జరిగినది. ఆనాటినుండి నేటివరకు 
వేదాధ్యయనం చేసేవారిని ఉద్దరించాలన్నదే 
ఈ సంస్థయొక్క ముఖ్యోద్దేశం. భారతీయులు 
వేదాన్ని తెలునుకొనలేక, వేదార్హమును 
చక్కగా గుర్తించుకొనలేక పోతున్నారు. సర్వ 
జీవితసారమ.ంతయు వేదములో ఇమిడి 
ఉంటున్నది కనుక, అతనికి ఈనాడు నూరు 
సంవత్సరములు పూర్తి కావడంచేత, ఆతని 
“వేదశాస్త్ర పరిషత్‌’ పేరుతో, మా సెంటల్‌ 
(టను తరఫున “ఒక లక్ష రూపాయలు" 
అతనికి అందిస్తున్నాము. వేదాధ్యయనం 
దీనియొక్క (పధానలక్ష్యుం. ఇంతవరకు 
పేర్కొన్న వ్యక్తి ఎవరంటే? -. ఆతడే నూరు 
సంవత్సరములు పండినపండు చెరుకుమిల్లి 
కామావధాని *. 

వెదవిద్యలు పూర్తిగా మృగ్యమైన 
నేటి రోజులలో, భగవాను6ండవతరించి ఈ 
రీతిగా వేదోద్ధారణ గావించుచున్నారు. అటు 
తరువాత, శ్రీ కదిరి గోపినాథ్‌ గారి S2x0phone 
' వాద్యకచేరీ తో అనాటి సభా కార్యక్రమము 
జయప్రదముగా ముగిసినది. . 


“కవికుమార్‌' 
(పశాంతినిలయ 0 


గురుదేవ వాణి: 


Xx 
కళ 
కట 
X 
Xx 
Xx 
x 


శ్రీ! వెటణ్టిమనసా ! 


'దెవశక్తియ మూలం 


శ*రోగోగోగోగోగోగోగోగోరోగోగోగోగోరో రో రో గో గర గో టాలరరోరోరోగోగోగోగోగోరోగోగోరోగో 0 


వెసవి వెనెల 


భం! 


+ 
+ 
క్ష 
+ 
+ 
+ 
శ 
+ 


“ఈ లోకములో “(బ్రహ్మదర్శన భాగ్యంబు” పొందగోరి ఎచటకలదని 

దానిని వెదకుటకు _పయత్నిస్తావు; ఆ (బహ్మతత్త(ము నీలోనే డాగి 

యున్నది. కాబట్టి అచటనే వెదకుము, నీకచటనే కనిపించును, ఇది 
సాయి చెప్పినమాట, అదే సత్యమైన బాట” 


“ పేమయనెడి పంట = పండింపనలవి కాదు. ఈ (పేమ ఏ అంగడి 

యందు దొరకదు. దానిని అమ్మరు. రాజాధిరాజులైనప్పటికి సామాన్య 

(పజలైనప్పటికి - అహంకారమును విడిచిపెట్టి, త్యాగులై దీనిని తెలుసు 
కొనవలెను *, 


(పేమస్వరూపులారా | 

జీవయ్యాత సలిపే |ప్రతీజీవికి “కర్మకేతమున 
మనస్సు, వాక్కు, చెవులు, కన్నులు, ముక్కు, 
కాళ్ళు, చేతులు. ఇవన్నీ నిత్యోపయోగార్థమై ఏర్పడిన 
కరణములు, కరణములనగా పనిముట్లు, తన జీవ 
యా(తలో ఉసయోగించుకొనే కరణములు కనుకనే 
వీనికి ఉపకరణములని మరొక 'పేరుకలదు. (ప్రాకృత 
మైన ఈ జగత్తునందు ఏ విజయమును సొధించవలె 
నన్నా కరణ, కౌరణ, కర్తం ఈ మూడు అత్యవ సరం, 
ఈ కరణములు ఉపయోగించుకొనేవాడు కర్త, 
ఉపయోగింపబడేవాడు కారకుడు, కారకుని కోరిక 


205 


కారణము. కరణ, కారణ, కర్త. ఈ మూడింటి 
ఏకత్వాన్ని మానవుడు గుర్చి ంచుకొనుటయే మానవుని 
(ప్రధాన లక్ష్యము. 

సామాన్యముగా కన్నులు చూస్తున్నాయని, 
చెవులు వింటున్నాయని, నోరు మాట్లాడుచున్నదని 
మన నిత్యజీవితములో ఈ పదములను ఉపయోగ 
పెడుతూవుంటాము. కాని చూసేదే కన్ను లైన, 
మాట్లాడేదే నోరై న, వినేదే చెవులై న___ మానవుడు 
మరణించిన తరవాత ఈ చెవులు, ఈ కన్నులు, 
ఈ నోరు మొ॥నవి ఉండినప్పటికీ తాము తమ తమ 
కర్మలను ఎందుకు ఆచరించుట లేదు? . ఇవి.కనిపించక, 


వినిపించక, సలుకక ఉండినదానికి కారణ మేమనగా, 
వీటిని కనిపించే, వినిపించే, అనిపించే, పలికించే, 
తలపించే ఏదో ఒక దివ్యమైనశ క్తి మానవువియందు 
అంతర్భూతమై ఉంటున్నదని గు ర్తింసవలె, 
చి త్త ళ్ళు ద్ద = దివ్యశ కి 
మానవ దేహమందు ఈ దివ్యమైనశకి ఉన్నంత 
నరకే కన్నులు చెవులు, నోరు, చేతులు, కాళ్ళు 
మున్నగునవి పనిచేస్తూ ఉంటాయి. కనుక సమస్త 
కరణములకు (ప్రాణముపోపి వాటి వాటి కర్తవ్య 
కర్మలను ఆచరింపజేసే దివ్యమై నళక్షి మానవుని 
యందు ఒకటున్నది, జ దివ్యమైనకళ క్రి ని (పాణమనీ 
పిలువగలుగుచున్నాము. ఆయితే ఈ (ప్రాణం ఎక్కడి 
నుండి వచ్చుచున్నది? ఎక్కడికి వెళ్ళుచున్నది? 
ఎవరు పంపుచున్నారు ? ఇవేళ కేనోసనిష త్తు” 
వేసిన (ప్రశ్నలు. ఈ పలికించే, వినిపించే, అనిపించే, 
తలపించే మురిపించే దివ్యమైనళ క్రి (ప్రాణమునకు 
ఉన్నదా? లేక (ప్రాణముకండే అధిపతియైన మరొక 
శక్తి ఏమైనా ఉన్నదా? అని విచారణ సల్పుతూ 
వచ్చింది. సూర్యుడు (సకాశిస్తున్నాడు. సూర్యుని 
వెలుతురు ఆధారం చేతనే చంద్రుడు (ప్రకాశిస్తున్నాడు, 
చంద్రుని ప్రకాశమే భూమిపైన పడుచున్నది. 
ఆప్పుడు భూమికూడా (సకాశిస్తున్నది. ఈ భూమి దిని 
వల్ల (ప్రకాశిస్తున్నదం కే, చందుని (ప్రకాశము చేతనే. 
చందుడు దేనివల్ల (ప్రకాశిస్తున్నాడం టే, సూర్యుని 
(ప్రకాశము చేతనే, దేనివల్ల సూర్యుడు (ప్రకాశించు 
చున్నాడు? అని (ప్రశ్నించుకుంటే అదియే దివ్యమైన 
శకి అని సమాధానము వస్తుంది. దీనిలో ఉండిన 
హైడ్రోజన్‌, హీలియం అనేవి ఏ శకి నుండి ఆవిర్భ 
ఏంచినవి ? అని _పళ్నించుకుంయే దీనినే ఉపనిషత్తులు 
ళ్‌ హ్మ్‌ తత్త్వ ము” అన్నాయి, 
ఈ (బ్రహ్మ |పకాశముచేతనే సూర్యచం(దాదులు, 
సమస్త జగత్తు (ప్రకాశిస్తున్నదనియ్కు కేవలిం అన్నిం 
టినీ (బహ్మ (ప్రకాశింసచేయునదే కాని (బహ్మను 


206. 


(ప్రకాశింపచేసే వస్తువు ఏ ఒక్కటీ లేదని |గహింప 
వలెను. ఈ [బహ్మ (పకాశమే నేత్రములను చేరుట 
చేత నేత్రములు చూడగలుగుచున్నవి; కాని ఈ నేత 
ములు (బిహ్మను చూడలేకపోవుచున్నవి,. మనస్సు ఈ 
(పకాశము యొక్క ఆధారమును పురస్కరించుకొని 
సంకల్పములను అభివృద్ది గావించుకొనుచున్నది, కానీ 
మనస్సు ఈ (బిహ్మను వర్ణించలేకపోతున్నది. అందు 
చేతనే ఉపనిషత్తులు మానవునియందు మనస్సునకు 
గాని వాక్కునకుగాని అతీతమైన దిన్యతత్త్వము 
ఇమిడి ఉంటున్నదని నిరూపిస్తూ వచ్చినవి. మానవుని 
యందు ఇట్టి దివ్యమైన, భవ్యమైన శక్తి ఇమిడి 
యుండియు మానవుడు దానిని గురి ంచుకొనలేకపోతు 
న్నాడు, మానవుడు తన జీవితమందు బాహ్యదృష్టిని 
అభివృద్ధిపరచుకొనుటకు (ప్రయత్నిస్తున్నా డేకాని అం 
తర్చృష్టిని యేమా(త్రము అభివృద్ధిపర చుకొనుటక్కు అను 
భవించుటకు (ప్రాకులాడుట లేదు, 


చిత్తశుద్ధి చేతనే మానవునికి ఈ సత్యమును 
గు ర్తించుకొనుటకు సాధ్యమౌతుంది. కనుక (ప్రతి 
మానవుడు తనయందున్న సమస్త కరణములను ఉప 
యోగించి, ఆ దివ్యశక్తిని వికసింపజేసే శక్తి తన 
యందు ఉండినప్పటికి కేవలము తానొక బలహీనుడు 
గన్ను ఆళక్తుడుగను భావిస్తున్నాడు ఇట్టి దివ్యమైన 
శక్తిని మానవుడు ఏ విధముగా విచారించాలి? దీనినే 
కేనోపనిషత్తు ఈ దివ్యమైన శక్తి, మనస్సునకు మన స్ప 
(పొణమునకు ప్రాణమై, నే్మేతములకు న్మేతమై, 
కో తములకు కోతమె, వాక్కునకు వా క్రై. 
అన్నింటిలోను అంత ర్ఫూ త్ర మె ఉన్నట్లు తెలుపు 
చున్నది. కారులో లైటు వెలుగుటక్కు “ హారను ” 
శబ్దము చేయుటకు, చక్రములు తిరుగుటకు, మిషను 
నడచుటకు. దీనికి లోపల “కరెంటు” అత్యనసరము.. 
వెలిగే లైటు, నడిచే చక్రాలు కదలే ఇంజను 
పలికే హారను మున్నగునవన్నియు కరెంటు మీదనే. 
ఆధారపడి ఉన్నవనే సత్యమును గుర్తిం చినప్పు డే 


మన ఈ సమన కరణములు కూడా దినమైన ఆత్మ 
శక్తి చేత, తమ తమ | పభావముచేత తమ కర్తవ్యము 
సిర్వర్తి ంచుకొనుచున్నవనే సత్యం మనకు అర్థమపు 
తుంది, పూచిన పువ్వుల న్నీ కాయలు కావు కాచిన 
కాయలన్నీ పండ్లు కావు, కానీ పండిన పండ్లస్నీ 
(క్రిందపడక తప్పదు. ఇదే మానవత్వములో ఉండిన 
(ప్రధాన రహస్యము, కాలి కారణ, కర్శవ్యము 
ముగియగానే కాయము శక్తిహీన మై, నిశ్వీర్యమై, 
(ప్రాణరహితమై, నిర్గీన'మై నిలిచిపోతుంది. 


ఇం|దియాధి పతి ఇంద్రుడు 


ఈ జీవత త్త ము నకు ఆధారమేమిటి ? అదియే 
ఆత్మతత్తము. మానవుడు ఇంద్రియములనే 
ప్రధాన దృష్టితో తాను విచారణ సల్బుచున్నాడు. 
ఇంద్రియములకు అతీతమైన మనస్సు ఒకటి ఉంటు 
న్నది. ఉపనిషత్తు ఈ మనస్సునే “ఇంద్రుడు? అని 
పిలుస్తూవచ్చింది, అనగా ఇం|దియము లకు ఆధీపతి 
యైనవాడు కనుక ఇతనికి ఇం(ద్రుడని మరొక'పేరు, 
ఏతావాతా ఇందుడనగా మనస్పే. ఇంద్రియములను 
మనస్సునందు జేర్చి, మనస్సును ఆత్మనందు చేర్చి 
నప్పుడు ఈ మనోఆుత్మ సమ్మిళితమైన స్వరూపమే 
దిన్యమైనళ క్రి అని కేనోపనిషత్తు చెబుతూ వచ్చింది. 
ఈనాటి మన ఇంద్రియములను మనస్సునందు చేర్చుట 
లేదు, మనస్సును ఆత్మతో కూర్చుటలేదు. మనస్సును 
ప్రాకృత మైనదానియందు (ప్రవేశ పెడుతున్నాము. కనుక 
మనస్సు వేరు ఆత్మ వేరుగా విభాగము. నలుపుతున్నారు. 
కొని మనస్సుయందు, ఆత్మయందు, శరీరమందు 
ఇం|దియములందు, అంతఃకరణయందు అన్నింటి 
యందు సర్వవ్యాపక మై ఉండినది “చిచ్చక్షి”, అదే 
(బి హ్మ తత్త్వ ము, 


దృశ్యము అ (దష్ట 


సర్వతా? నిండిన శక్తి ఒకటి ఉన్నది. . ఇట్టి 
నర్వశక్రిమయమైన ఆత్మతరత్త్వము (ప్రతి 


మానవునియందు సూక్ష్మరూపంలో నిల్చి ఉంటున్నది, 
శరీరమనోబలములను పురస్కరించుకొని మానవుడు 
తన తత్త్వాన్ని తాను మకచ్చి భౌతికమైన లోక 
మునే ఆధారముగా చేసుకొని ఆహంకారము పొందుట 
చేతనే, ఈ ఆత్మత త్ర మును విస్మరిస్తూ వస్తున్నాడు. 
ఒక్కొక్క. సమయమందు ఇంద్రియములు కేవలము 
దృశ్యములు మ్మాతమే, ఇవన్నియూ జడస్వరూప 
ముళే, పదార్థమును చూస్తున్నవి కన్నులు: ఇది కేవలం 
ఒక దృశ్యము, దీవిని చూచుచున్నప్పుడు కన్నులు 
ద్రష్ట, కాని ఈ సమయములో (దష్టయైన కన్నులు 
మరొక సమయములోపల అవి దృశ్యములైపోతు 
న్నాయి. ఏ విధముగా దృశ ములవుతున్నాయం'టీ, 
కన్నులు తెరిచిఉండినప్పటికిని ఈ మనస్సు 
ఎక్కడో సంచారము చేయుటచేత ఎదుటనున్న వస్తు 
వులు కన్నులు చూడలేకపోతున్నాయి. కాదిట్టి ఆ సమ 
యమందు కన్నులు దృశ్యమైపోతున్నాయి, మనస్సు 
(దష్టగా మారిపోతున్నది. 
మనస్సు బుద్ధి ఆత్మ 

మరొక సమయములోపల మనస్సే దృశ మై 
పోతుందీ, బుద్ధి (ద్రష్టగా మారుతుంది. విచారణ 
శక్తి లేవి ఫరిస్టితియందు మనస్సు దృశ ్యమైపోతుంది, 
బుద్ధి (దష్టగా మారుతుంది. ని దావస్థ్టయందు మనస్సు 
లేదు. మనస్సు కేవలం ఒక దృశ్యంగా రూపొందు 
తున్నది మనస్సు కేవలం చై తన్యమైనస్టితిలో వెలుగు 
చున్నది, కనుక ఆ సమయమందు బుద్ధి ద్రష్ట ' 
మనస్సు దృశ్యము, సమాధిస్టితియందు బుద్ధి దృశ మె 
పోతుంది, ఆత్మ (దష్టగా మారుతుంది. కనుక అన్నిం 
టికిని ఆత్మయే (ద్రష్ట. ఈ మనస్సు, ఇంద్రియములు 
అన్నీ దృశ్యములే, కనుకనే వీటన్నింటికిని కరణ 
ములు అని “పేరు పెట్టారు. పనిముట్లు మ్మాతమే, శః 
పనులు గావించేవాడు,. చేయించేవాడు ఒకడు (ద్రష్ట 
ఉంటున్నాడు, ఆ ద్రష్టయే లేకపోతే వనిముట్లు ఎంత 
విలువైనవైనను అన్నీ విరపయోగమైపోతాయి. 


కొన్ని కోట్ల ధనమును వ్యయముచేపి ఒక పెద్ద 
మిషను తెచ్చిపెట్టారు. దాని విలువ గొప్పదే కాని 
ఆందులో కరెంటు లేకపోతే నిరుపయోగ మైన “ఇనుప 
ముద్దగా మారిపోతుంది. కనుక దేహంకూడ అటువం 
టిదే. ఇందులో దివ్యమైన వై తఈన్యశక్తి ఆత్మశక్తియే. 
ఇందులో సర్వకర్మలూ పనిచేయించకుండా నిలిచిపో 
యినప్పుడు ఇది ఒక “మాం సప్ప ముద్ద"గా తయారో 
తుంది. ఇదొక తోలుతిత్సి గా రూపొందుతుంది, కనుక 
ఇటువంటి విలువలేని ఒక దేహమునకు విలువను 
కలిపించి దానియందున్న కరణములంతా సక్రమమైన 
మార్గములో (ప్రవేశపెట్టి జీవితమార్గములో వీటిని 
స రైన కరణములుగా సార్థకము గావించుకొనుటయే 
మానవుని (పథాన క్ర రవ ము, అయితే మానవు 
నకు ఈ పాకృత మైన భావము ఆంత సులభముగా 
మారేది కాదు, * పచ్చకర్చూరపు పాదులో ఉల్లిపా 
యను పాతిపెట్టి, కమ్మకస్తూరిని ఎరువుగా (గుమ్మ 
రించి, అందులో మంచి పన్నీరును పోసి పెంచినప్ప 
టికి ఉల్లిపాయ కంపు ఏమాత్రము సమపిపోదు లో, 
అదేరీతిగనే, అనేక జన్మలనుండి వెంటాడు తున్న ఈ 
(ప్రాకృత మైన భావాలను ఎన్ని విధములై న సొధనలు 
చేయించినస్పటికిని, ఎన్ని రకములైన సత్సంగము 
లలో (ప్రవేశ పెట్టించినప్పటికిని__ దాని పాతవాసన 
ఏమా(్రదు అంత సులభముగా మారేది కాదు. కనుక 
మొట్టమొదట మానవుడు దేహన౦బ౦ ధమైన 
విషయాన్ని చక్కగా ఆర్థం చేసుకో వాలి. 


దేహము - ఆత్మ 


ఈ దేహము మరిమూ త, దుర్గంధ మాంస 
రక్రచులతో కూడినది. కాని, అందులోనే మాణిక్య 
మనే ఆత్మతత్త్వము (ప్రకాశిస్తున్నది. ఈ 
దేహము మృణ్మయ మైనప్పటికి, ఆత్మ చిన్మయంగా 
రూపొందుతున్న ది, ఈ చిన్మయతళ్వ్వాన్ని చక్కగా 
అర్థ ౦ చేసుకోవటమే మానపుని (ప్రధాన లక్ష్యం. 
అందుకే “జంతూనాం నరజన్మ దుర్లభం * అన్నారు. 


“208 


మానవుడు తనయందున్న విలువైన ఆత్మతత్తా్వా న్ని 
ఎన్నటికీ మరచిపోకూడదు. ఈ దేహమనే ఇనుప 
'పెళ్లులో దేవుడనే విలువైన నగ ఉంటున్నది, మనం 
విలువ ఇవ్వవలసినది దేహములో నున్న పరమాత్మ కే 
గాని, ఇనుపపెమైతో సమానమైన దేహమునకు కాదు, 
కేవలం. విలువైన ఆభరణములను బంగారు సె'క్లైలో 
పెట్టినప్పుడు దొంగలు దోచుకొనిపోతారు, అప్పుడు 
ఇటు బంగారు పెళ్టైకుగాని, అటు ఆభరణములకుగాని 
భ[దత యుండదు, కనుక విలువైన సుగుణముల నే 
ధనమును విలువలేని దేహమనే ఇనునసె'పైలో 
పెట్టాలి. ఇదే సృష్టిరహస్యం. దేహము అనిత్యము 
ఆత్మ సత్యము. అశాశ్వతమైన దేహమునందు సత్య 
మైన ఆత్మ ఇమిడి ఉంటున్నది, ఆత్మ ధనము నీమి 
త్తమై మన దేహమనే ఇనుపపెన్లైను కాపాడుకో వాలి, 
దేహమును అలక్ష్యము చేయరాదు. మనము సత్యాన్ని 
గుర్తించెవరకు దేహాన్ని మనము పోషించుకొని, 
రక్షించుకొంటూ రావాలి, అంతేగాని, దేహమే (ప్రధాన 
మని దేహిని విస్మరించుట మానవత్వమునకు సరియైన 
ఆర్థం కాదు, 

అహంకారము మనలో చేరినప్పుడు ఆత్మ 
తత్త్వ ము కనుమరుగై పోతుంది. (ప్రకాశించే సూర్యు 
నకు దట్టమైన మేఘములు అడ్డు వచ్చినప్పుడు 
సూర్యుడు మనకు కనిపించడు... మనకు సూర్యుడు 
కనిపించకపోయినంత మాత్రమున సూర్యుడు లేడని 
చెప్పగలమా? ఆవిధముగా సమాధానము చెప్పలేము, 
మేఘములు అడ్డుకావడంచేత నే సూర్యుడు కనిపించుట 
లేదు. అయితే ఈ మేఘములు శాశ్వతముగా అడ్డు 
ఉంటాయా? శాశ్వతముగా మేఘములు అడ్డురావు. 
ఇవి కదలిపోయే మేఘములు, కదలిపోయిన తక్షణమే 
ఆకాశంలో సూర్యుడు (ప్రకాశిస్తాడు, కనుకనే మానవ 
త్వంలో ఈ అహంకారము, అభిమానము అనే దట్ట 


మైన మేఘములు చుట్టుకొనుట చేత ఆత్మ తత్త్వ 


మనేది మనకు అర్థం కానటం లేదు, అత్మ కనిపించ 
లేఃప్రోపుట చేత. ఆత్మ లేదని మనం 'భమిస్తున్నాము. 


(ప్రపంచమే ఒక సపెదసోరు 
nr 
దేవుడు ఎక్కడున్నాడని దేవులాడుట ఎందుకు? 
ఆ దేవుడే సీవై ఉంటున్నావు. నీవే ఆ స్వరూపమై 
ఉండి నిన్ను నీవు వెదకుకొనుటకు (ప్రయత్నిస్తున్నావు. 
దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక “స్టోర్‌ రూమ్‌లో 
సమన పదార్థములు ఉంటాయి. మనం ఆ రూములో 
(ప్రవేశించి వెదకుతూ ఉంతే, ఆన్ని పదార్హము లు 
మనకు కనిపిసాయి కాని ఒక్క. పదారము మా!తము 
వహ గగ ఎ 
కనిపించదు. కనిపించని ప దార్జ మేమిటి? ఆ 
వెదికేవాడే, వానికివాడు కనిపించని పదార్థము, కాబటి 
వానికివాడు కనిపించడు. ఇంక అన్నీ కనిపిస్తునే 
ఉంటాయి, కాబట్టి ఈ (పపంచమే ఒక పెద్ద స్టోర్‌. 
ఆ (పపంచమనే స్టోర్‌లో సీవృ (పవేశించి అన్నింటిని 
వెదుకుచున్నావు, అన్ని పదార్థములు కనిపిస్తాయి. 
కాని నిన్ను నీవు చూడలేకపోతున్నావు, ఆదే ఒక 
పెద్ద దోషము, తనను తాను గు ర్తించినవాడు సమస్త 
పదార్థములను సులభముగా గుర్తించగల డు, దృష్టి 
పదార్దముల పై పెట్టుట చేత, (ద్రష్ట మరుగై పోతున్నాడు, 
థి దా ఏ టి రజా 
టా ర్చి లైటు వేసుకుంటూ మనము దారిలో నడుస్తుం 
టాము. ఈ టార్చెలై టు దారి చూపుతున్నదేగాని నిన్ను 
చూపుట లేదు. ఆ టార్చిలైటును సీవైపునకు 
మరల్బుకొన్నప్పుడు * నీకు నీవే” కనిపిస్తావు, ఇదే 
దివ్యమైన దృష్టి. ఈ దివ్యదృష్టి ని అంత రు ఖము 
గా వించుకొన్నప్పుడు ఆనందమయ మైన, అమృతమయ 
మెన, అనరమయమైన ఆత్మ తత్త్వము చక్కగా 
చనా | ర అనీ 
అర్థమవుతుంది, (ప్రకాశిస్తుంది, 
గర్వము, అహంకారము పతన హేతువు 
ఒకానొక సమయమందు దేవాసుర యుద్ధము 
జరిగిన తరువాత దేవతలకు విజయము సంభవించినది, 
వతలు విజయోత్సవము సల్పుకుంటున్నారు, ఈ 
విజయోత్సవ సందర్భమున తమ విజయానికి కారణ 
మును గు ర్తించుకొనలేక (పతిఒక్కరు “ విజయ 


209 


కారకుడను = నేను, నేను *” అంటూ అహంకారముతో 
విరవీగుతూ వెల్టివారి వలె గంతులు చేయసాగినారు. 
ఆ అహంకారముతోనే వీరవిహారము చేస్తూ వచ్చారు. 
(దిహ్మ వీరి పరిష్టితిని గుర్తించి వారికి జ్ఞాన నే తమును 
తెరిపించాలని సంకల్పించుకొవి యక్షరూపమును 
ధరించి దేవతలముందు (పత ్యక్ష'మైనాడు. అగ్ని దేవుడు 
పట్టరాని అహంకారముతో వీరవిహారము చేయుచూ 
యక్షరూపమును ధరించిన (బహ్మముందు వచ్చి నిలిచి 
నాడు. యక్షుడు ఆతని చూచి “నాయనా! వీ వెవరు?” 
అని పక్నించినాడు, 
అగ్ని దేవుడు 

అప్పుడు ఆగ్ని దేవుడు ఈ విధముగా 
సమాధానము చెప్పడం జరిగింది. “ఓ వ్యక్తీ! 
నేడెవరో నీకు తెలియదా? సమస్త (ప్రపంచమును 
క్షణములో భస్మము గావించే శ కి సొ మర్జ్య ము లు 
కలిగిన మహావీరుడను. అగ్ని దేవుడను. నీకు తెలి 
యకపోయినప్పుడు నేను చెప్పినది తెలుసుకో * అని 
ఒక్కక్షణంలో సమస్తం భస్మంగావించే శక్తి గలవాడ 
నవీ అహంకారంతో విర వీగుటకు (పార ంభించినాడు, 


అగ్నిదేవుని అహంకారమును విర్మూలము 
గావించాలని సంకల్పించుకొన్న బ్రహ్మ ఓక చిన్న 
“ గరికపోచ ”ను తన ముందు పెట్టుకొని ౯ ఓ అగ్ని 
దేవుడా! దీనిని కాల్చుము, నేను చూ సాను” 
అన్నాడు. అగ్నిదేవుడు ఈ మాటలు విని “ఇ దెంతటీి 
పని” అని అలక్ష్యముతో దానిని కాల్చడానికి (ప్రయ 
త్నించాడు, కానీ అగ్నిదేవుడు ఎంత (ప్రయత్నించి 
నప్పటికి ఆ గరికపోచను ఏమ్మా తము కాల్బ్చలేకపో 
యాడు, తన సమస్త శకులను ఉపయోగ పెట్టాడు. 
ఆతని (పయత్నములన్నియు నిరువయోగముల్లై పోయి 
నాయి. "కలిగిన అవమానమునకు తల ఎత్తుకొనలేక, 
తల వంచుకొని (పక్కకు వెళ్ళిపోయినాడు, 


వాయుదేవుడు 


అగ్నిదేవుని తరువాత వాయుదేవుడు వచ్చి 
నీల్చాడు. తన శక్తినీ గూర్చి యక్షరూపములో 
వచ్చిన (బహ్మకి ఈ విధముగా చెప్పుటకు (పారంభించి 
నాడు, “అయ్యా! నేను వాయుదేవుడను. నా 
శక్తి (ప్రభావము చేత నేను వీచినగాలి వలన సమ్ముద 
ములంతా ఉప్పొంగిపోయి న లే ల్కుప ట్టణొలు, 
(గామాలు, చెట్టులు, పుట్టలు, గట్టులు.._ సమ సము 
కొట్టుకొనిపోతాయి. అన్నీ తల్యకిందలై పోతాయి. 
ఉ'ప్పెనచేత (ప్రపంచములో జరిగే ప్రమాదము నీకు 
తెలియుట లేదా? లేక వినుట లేదా? ఈ సాహన 
కృత్యములన్నియు నా మహాత్మ్యము వలననే కలుగు 
చున్నాయి” అన్‌ ఈ రీతిగా అనేక విధములుగా తన 
గర్వాన్ని, (ప తాపా న్ని (పకటించడం జరిగింది. 
యక్షుడు ఆతనిని పరికించి “ఓహో ! అంతటి శక్తి 
మంతుడవా ?” అయితే ఆ గరికపోచను కదల్బమని 
చెప్పాడు, వాయుదేవుడు తనకు గల సమస్త శక్తులను 
ఉపయోగపెట్టి, ఎంతో (ప్రయత్నించి చిట్టచివరకు ఆ 


గరికపోచను కదలించలేకపోయాడు. ఇంతలోపల 
ఇందుడు వచ్చేటప్పటికి యకుడు అంతర్జాన 
మయ్యాడు. 

ఉమ _ ఇంద్రుడు 


యకుని స్థానములో ఒక స్త్రీ వచ్చి నిలిచింది, 
ఆ తల్లిని చూచాడు. “మీరెనరు తల్లీ? ఇంతకు పూర్వం 
ఉండిగవారెవరు " అని ఇం;దుడు . (ప్రశ్నించాడు, 
“నాపేరు ఉమ, పూర్వము ఉన్నవాడు (దిహ్మ. మీ 
అహంకారము మితిమీరిపోవుటచేత, మీ అహంకా 
రాన్ని నిర్మూలనగావించి మీ స్వస్వరూప మును 
దర్శింపచే సే. నిమితృ'మె అతను (ప్రత్యక్షమయ్యాడు. 
అహంకారముండినంతవరకు స్వస్వరూప దర్శనము 
ప్రాప్తము కాదు. కనుకనే ఆతడు యక్షరూపము 
ధరించి నచ్చాడు. యకరూపములో ఉన్న (బ్రహ్మను 


210 


మీరు (బ్రహ్మగా గుర్తి ంచుకొనలేకపోయారు. ఇంది 
యములకంతా అధిపతివై న ఇం|దుడవు సీవు. సీవు 
కూడా ఆ (బహ్మదర్శనమునకు బమా తము అర్హు డవు 
కావు, కనుకనే (బిహ్మ అంతర్ధాన మైనాడు. సీవు 
వాంఛాస్వరూపుడవు కనుక నీ వాంఛలు నిర్మూలనము 
గావించే నిమిత్తమై వాంఛాస్వరూపిణియైన స్త్రీగా నేను 
[పత ్యక్షమయాాను” అని చెప్పగా వెంటనే ఇంద్రుడు 
ఉమాదేవికి తన కృళజ్ఞతాభివందనములర్చించినాడు. 
ఈ |పబోధలచేత దేవతలందరూ తమ తమ అహం 
కారమును కొంతవరకు నిర్మూలము గావించుకొని, 
కన్నులు తెరిచి, జ్ఞానో దయమునుపొంది, (బ్రహ్మను 
గుర్తిం చి (ప్రార్థిస్తూ వచ్చారు, 


(పేమ బలం _ భక బలం 


దేవతలకు అంత శక్తి ఉండినప్పటికీనీ, ఒక 
గరికపోచను కదళొంచలేక పోయారు, ఇటువంటి 
దివ్యమైన శక్తి ఆ గరికపోచకు ఎక్కడ నుండి 
వచ్చిందో ఎవరూ గుర్తింపలేక పోయారు, మానవుని 
యందు ఎంతో శక్తి ఉండినప్పటికీ, ఈ అహంకార, 
మమకారములనేవి మానవుని స్వస్వరూప శక్తిని 
కప్పిపుచ్చుతూ వస్తాయి. ఇం(దుడు తలవంచుకొని 
ఈ విధముగా |పార్థింపసాగినాడు. “ఓ భగవంతుడా! 
సీ సంకల్పబలము లేనిదే గడ్డిపోచయును కదలదు, 
మెదలిదు. అంతేగాదు ఆది, ఇది అని చెప్పగనేల ? 
పిపీలికాది (బ్రహ్మపర్యంతం నీవే. ఆది గుర్తించుకొన 
లేక కొందరు వివేకముగ (ప్రవర్తించెదమని విజ్ఞవీగు 
చుందురు. కాని చివరికి ఏ-వేళ ఏమి సంభవించునో 
ఎంతవారల్రైనా తెలియలేరు, ఎన్ని తెలివితేటలు 
ఉండినా, ప్రయోజనము లేదు, ఎంతటి శక్తి సామర్ధ్య 
ములున్నా నిష్ప్రయోజనమే, ఎంత విద్యావంతు 
లై నప్పటికి, మరెంతటి ధన, కనక, వస్తు వాహనాదు 
లున్నప్పటికీ నిన్ను తెలుసుకోలేని ధన, భుజ, బుద్ధి 
బలములన్నియు దుర్చులము భే, నిన్ను తెలుసు 
కొనుటకు (పేమ బలము, భక్తి బలము. ఈ రెండే 


తప్ప ఇంకే బలములు కలిగి యున్నప్ప బికినీ, నిరర్ధక 
ములే, ఈభ క్రి బలమునకు మించిన బలము లేనే 
లేదు.” అని ఈ రీతిగా వల్కినాడు, 


భక్తి అనగా ఏమిటి? నిస్వార్థమైన హృదయ 
ముతో, నిర్మలమైన భానముతో, నికహంకారమైన 
చిత్తముతో భగవంతుని _సేమించుటయే భక్తి, కాబట్టి 
మానవుని శక్తి సామర్థ్యములు ఇంద్రియములందు 
ఏ మాత్రము లేవు. ఆ ఇం|దియములు (బిహ్మదిలము 
చేతనే తమ తమ పనులు తాము చేస్తున్నాయి, మన 
ఇం(ద్రియములవ్నియు కరణములు, ఆవే మన వని 
ముట్లు, మనమీ పనిముట్లను సద్వినియోగ పరచాలి, 

కన్ను _ నాలుక 

మన ఇండియములలో కన్ను, నాలుక ముఖ్య 
మైనవి, మన కన్నులుంటున్నాయి, వీనికి ఒక రోగము 
ఉంటున్నది, ఆరోగ్యముగా ఉన్నప్పుడు కన్నులు 
తెలుపును తేలుపుగా, నలుపును నలుపుగా చూస్తాయి. 
కాని * జాండిస్‌ ” వచ్చినదం'పే, అంతా పచ్చగా 
కనిపిస్తుంది, అది (పకృతి దోషము కాదు. ఇం(దియ 
దోషము. అప్లే మన నాలుక ఆరోగ్యముగా ఉండి 
నంతవరకు. తీపిని తీపిగా కారమును కారముగా, 
చేదును చేదుగా గుర్తిస్తుంది, కాని మలేరియా ' వచ్చిం 
దంటే అన్ని తీపి పదార్థాలు చేదుగా అనిపిస్తాయి 
కాబట్టీ ఇం దియములన్నీ రోగమయములు, అనగా 
రోగాలతో కూడి ఉంటాయి. కాని యోగముతో 
కూడినవి కావు కాని వీటన్నిటిని మనము అరికట్టు 
కొన్నప్పుడే గొప్ప యోగముగా రూపొందుతాయి. 
“యోగః చిత్త వృతి నిరోధకః” అనే పతంజలి 
సూత్రము మనకందరికీ సందర్భమున గుర్తుకు వస్తుంది 
మొట్టమొదట మన ఇంద్రియాలను మనము స్వాధీన 
ములో “పెట్టుకో వాలి, మానవులు ఉద్రేకాన్ని పొంది, 
ఇంద్రియముల స్వాధీనము కోల్పోరాదు. తగిన 
శాంతమును పొందాలి. నిత్యా నిత్య విషయ పరిశీలన 
చేయాలి. తదుపరి ఇంద్రియములను (ప్రవేశ పెట్టాలి, 


211 


అప్పుడే మనము ఇం[దియాలను సరియైన పద్ధతిలో 
(పవేశ పెట్టిన వార మౌతాము, 

విద్యార్థులారా ! ఈ వయస్సులో ఇం దియా 
లన్ని మహా ఘాటుగా, సూటిగా ధాటిగా పనిచేస్తుం 
టాయి. మానవుని కన్నులు మహాపాసమైనవి. వీరిని, 
వారివి చూస్తుంటాయి దీనివలన ఎక్కువ పాపం 
అభివృద్ధి అవుతుంది. కన్నులున్నందుకు మంచిని 
చూడాలి, చెడ్డను చూడరాదు. నోరు యిచ్చినది 
తినుటకోనమే, కాని గడ్డిని తీనుటకు కాదు. కనుక, 
(ప్రతి ఇంద్రియమును సన్మార్గములో (ప్రవేశ పెట్టాలి, 
కొన్ని పనులు మనము చేసే సమయములో మంచి 
చెడ్డలను విచారించవలెను. పనులు చేసిన తరువాత 
ఆ మంచిచెడ్డల యొక్క. ఫలితమును అనుభవించక 
తప్పదు. చెడ్డ దృష్టి, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, 
చెడ్డ పనులు కం(ట్రోల్‌లో పెట్టు కొన్నచో అదే నిజ 
మైన ఆధ్యాత్మిక మార్గమౌతుంది ఈ రీతిగా మీరు 
సొధించినప్పుడు క్షేమం కలుగుతుంది. 

ఎది తప్పినా ఇది తప్పదు 

యవ్వనము చాలా అహంకారముతో కూడి 
యుంటుంది. ఆందులో మానవుని యవ్వనము 
క్షణభంగురము, మంచువలె కరిగిపోతుంది. ఇట్టి క్షణ 
భంగుర మైన ఇం(ద్రియ సుఖములకు, యవ్వనమునకు 
మురిపిపోయి, మన భవిష్యత్తును భస్మము చేసుకుం 
టున్నాము ఇప్పుడే ఇంద్రియాలను అదుపులో పెట్టు 
కోవాలి. ఇదే. “ కేనోపనిషత్తు” బుషులకు, దేవత 
లకు, మానవులకు బోధించిన సద్బోధ. అంతేకాదు. 
ఇటు దేవతలకు, అటు మానవులకు సరియైన ఆద 
రాన్ని విరూపి స్తూవచ్చింది. *“ ఓ మానవుడా! నీవు 
చేసే పాపఫలము గాని ఫణ్యఫలము గాని వెంటనే 
సీకు చిక్కేది కాదు గోవునుండి పాలు పితికినట్లు 
తక్షణమే లభించేది గాదు నాటిన విత్తనము 
వంటిది” అని కేనోపనిషత్తు తెలుపుచున్నది, 
నాటిన తక్షణమే వి తృన ము వృక్షమై ఫలాన్ని 


మనకు అందించదు, నాటిన విత్తనము, వృక్షముగా 
మారటానికి చాలా కాలము పడుతుంది. ఈనాడు నీవు 
పాపము చేపిన తక్షణమే “నాకేమి ఫలము వచ్చింది. 
నాకేమి రాలేదే 1” అవి విజ్ఞపీగవద్దు, ఈ విత్తనము 
ఫలవంత మెైపోయి ఆ ఫలము సీవనుభవించడానికి 
కొంత కాలం పడుతుంది, ఇది ఎప్పటికీ, ఎన్నటికీ 
తస్పదు. ఏది తప్పినా ఇది తప్పదు. కర్మఫలిమును 
ఆసుభవించక తప్పదు, కాబిట్టి బాల్యములో మనస్సును 
సవితమైన మార్గములో (ప్రవేశ పెట్టుకో వాలి, 


నాలుక [పాశ సం 
వాక్కు యొక్క తత్త్వాన్ని గుర్తి ంచుకో వాలి, 
హక్కు చాలా పవిత్రమైనది. 
న జిహ్వా రసజ్ఞ మధుర (ప్రియే త్వం ! సత్యం హితం 
త్వాం పరమం వదామి | ఆవర్షయేథా మధురాకరాణి ! 
గోవింద ! దామోదర ! మాధవేతి “, 


ఈ నాలుకను గూర్చి జయదేవుడీరీతిగా వర్ణిం 
చాడు. “ఓ రుచి యెరిగిన నాలుకా! ఓ పవిత్రమైన 
నాలుకా! సున్నితమైన మధుర భాషలాడే నాలుకా! 
దివ్యమైన వాక్కులతో కూడినదానా ! వాణిశ్రీని అభి 
వృద్ధిపరచే నాలుకా! సర స్వతీ స్వరూపమైన నాలుకా! 
నీవు ఎంత వవిత మైన నొలుకవు! కాబట్టి నీవు అనవస 
రమైన మాటలలో (పవేశించవద్దు. మధురమైన ఆనం 
దమునందించే గోవింద నామస్మరణ” చేయి, అపవిత 
మైన మాటలను ఉపయోగ పెట్టవద్దు, ఇది నీకు మంచిది 
కాదు, అపవ్మితమైన మాటలను ఉపయోగ పెట్టినచో, 
దాని పాపపరిహార నిమిత్తమై “గోవిందా! దామోదరా!, 
మాధవా!” అనే నామస్మరణ చేయవలసి యుండును. 
ఆని బోధించినాడు జయదేవుడు. 

నాలుక ఎంతతా్యగాన్ని, ఎంత గౌరవాన్ని, 
ఎంత మర్యాదను, విశాలతను కలిగి ఉంటుందో మనం 
గుర్తి ంచుకోవాలి. ఒక ఫలమును నాలుక భుజించ 
డానికి: (ప్రయత్నించినప్పుడు ఆ ఫలము పుర్తిగా, 


212 


చేదుగా ఉంటే, జఠరాగ్నికి పంపుట న్యాయము 
కాదని ఆ నాలుక ఆలోచన చేస్తుంది. ఈ ఫ9ము 
భగవంతునికి నవే ద్శము చెయ్యాలి. కాబిట్టి ఈ 
ఫలము మధుర ఫలము కాదు అని భావించి “ఓ 
భూదేవతా! ఈ ఫలాన్ని నీవే నృష్టించినావు కాబట్టి 
సీవే అందుకో * అన్నట్లుగా నోటినుండి బయటకు 
ఉమ్మేస్తుంది. అదే ఫలం మధురాతి మధురంగా 
ఉంప్కే “ ఓ మాధవా! ఈ మధురాతి మధురమైన 
ఫలాన్ని అనుభవించు * అని జఠరాగ్నికి పంపుతుంది. 
తాను యేమాతము అనుభవించదు, మంచిని భగవం 
తునికి ఇస్తుంది, చెడ్డను ప్రకృతికి విసిరి వేస్తుంది. 
ఇంత త్యాగము కలిగినది ఈ నాలుక. ఎంత ఓపిక! 
మరేంతటి శాంతము! 


విభీషణుడు _ హనుమంతుడు 


ఆ ఓపిక యేమిటంశే, సూటియెన అంబుల 
వంటి శీి దంతములుండగా వాని మధ్యలో ఈ 
మెత్తని నాలక ఎంత జాగత్తగానో, చక్కగానో 
'మెలగుతుంది. ఈ ఉపమానమును పురస్కరించు 
కొనియే ఒకానొక సమయములో విభీషణుడు హను 
మంతునితో ఈ విధంగా చెప్పడం జరిగింది, “హను 
మంతా! ఈ రాక్షసులవంటి దంతముల మధ్య రామ 
నామమును స్మరించే నాలుకవలె నేను జీవిస్తున్నాను. 
ఏ కించిత్తు నేను అటు ఇటు అజ్నాగత్తపడినా__. ఈ 
రాక్షసులనే దంతముల మధ్య నా జీవితము ఏనాడో 
అంతమైపోయేది. కనుక ఈ నాశనము కాకపూర్వమే, 
నామాన్ని స్మరిస్తున్నాను. కాబట్టి రూపాన్ని కూడా 
దర్శింపజేసుకునే భాగ్యాన్ని కల్గించు” అని విభీషణుడు, 
హనుమంతుని (ప్రార్థించాడు, విభీషణుడు పలికిన 
పలుకులు విని హనుమంతుడీవిధముగా సమాధానము 
చెప్పడం జరిగింది. “ఓ విఖీషణా! ఈ రాక్షసులను 
దంతములుగాను, నిన్ను నీవు నాలుకగాను పోల్చుకుం 
టున్నావు, చాలాబాగున్నది, కాని ఒకమాట చెబుతాను 
విను! దంతములు ముందురాలుతాయా ? లేక నాలుక 


ముందు రాలుతుందా? ఆంకే దంతములే ముందు 
రాలిపోతాయి. నీవు భయపడనక్కర లేదు, నాలుక 
ఎన్నటికీ రాలదు. కనుక నీవు నాలుకవంటి వాడవు, 
కాబిట్టి రామసన్నిధికి నీవు తప్పక చేరుకుంటావు, 
దంతములవంటి ఈ రాక్షసులందరు నీ ముందుగానే 
రాలిపోతారు, కూలిపోతారు. యోచింపనక్కర లేదు * 
ఆని ధైర కాం చెప్పాడు. 
కౌబిట్టీ నాలుక ఇంత పవ్నితమైనది, సున్నిత 

మైనది, గౌరవాన్ని అందింపచేసి, అందుకొ నేటటు 
వంటిది. అంతేకాదు. మహారాణీవళె మర్యాదగా 
జీవిస్తుంది. ఇంతేకాదు. లోకములో ఏమైనా లోపాలు, 
చెడ్డపనులు జరిగినప్పుడు, చేసినప్పుడు... “ఛీ 
పళువా !” అని అతణ్ణి దూషి స్తుంది. అదే నాలుక 
మంచిపనిచేసినప్పుడు “ ఆహా! నీవు పశుపతి వంటి 
వాడవు” అని వర్తిస్తుంది. కనుక, ఇటు దూషించు 
టకు, తీరస్క_రించుటకు, అటు భూషించుటకు, గౌర 
వించుటకు._. నాలుకయే ముఖ ్యపా(శ్ర వహిస్తుంది, 
ఇటువంటి పవ్మిత మైన నాలుకను మనము పవిత్రమైన 
మాటలలో (పవేశ పెట్టాలి, గొరవాన్ని, వాత్సల్యాన్ని 
చేపట్టాలి, ఈనాడు ఉపనిషత్తులు బోధిస్తున్న మధుర 
మెన మంచిమాటలను విస్మరిస్తున్నాము, 

సమస్త వేదముల సారమే ఉపనిషత్తు, ఉపనిషత్తుల 
తత్త్వాన్ని సారాంశాన్ని ఎవ్వరు అర్థం. చేసికొనటానికి 
(పయత్నించుట లేదు. చిన్న చిన్న మాటల చేతనే 
సమస్త ఉపనిషత్తులు మానవుని అజ్ఞానమనెడి ఆనారో 
గ్యమును నివారిస్తున్నాయి. (వజ్ఞాజ్యోతిని (ప్రజ్వలింవ 
జేస్తున్నాయి, కాబిట్టీ విద్యార్థులు చాలజా(గత వహించి 
ఈ వయస్సునందే పవిత్రమైన జీవితాన్ని గడపగలం 
దులక్రై తగిన కృషిని చేయాలి, 


విద్యతోబాటు వినయాన్ని పెంచుకో 


విద్యతోపాటు వినయాన్ని పోషించుకో వాలి, 
వినయమే లేకపోతే. ఆ నేర్చిన విద్య కేవలం నిరుస 
యోగకరమే, తల్లి దం(డ్రులను, పెద్దలను గౌరవిం 


213 


చండి. చిన్నవారిని _పేమించి లాలించండి. నేటి 
విద్యార్థులలో అధికమైన నంభాషణ చేయుటలో___ 
శూరత్వము పెరిగిపోవుచున్నది, అందువలన కార్య 
సాఫల్యము, కార్యశూరత క్షీణించి నశించిపోవు 
చున్నది. నేటి _బతుకులన్నియు ఆడంబిరములపా లె 
బిజారుపాలై నవి, అందుచేత, నేటి విద్యార్థులు ఆడం 
బిరమున కేమా(తం చోటివ్వరాదు- అవకాశమీయరాదు, 


ఆకాశంపై మేఘాలు చేరినప్పుడు, వాటిదాపున 
విద్యుల్లత ఏరీతిగా పకాశించుచుండునో, అదేరీతిగా. 
“విద్య వెనుక విశానంబు వెలయునఓం" విద్యారులు 

కో : aU థి 
సంచరించు కోవాలి, అంతేకాదు, ' నల్లవెన 
మబ్బుల మధ్యన మంచు ఏకఠీతిగా ప్రకా శిస్తుందో 
| అలీ 

అదే పద్దతిగా అంధకారమైన యీ జగత్తులోపల 
మన విద్య “* విద్యుల్లేఖ ” నలె కోభాయమానముగా 
(పకాశించాలి. ఆరీతిగా మెలగాలి, తిరగాలి, వెల 
గాలీ. కేవలం “ బుక్కిష్‌ నాలెడ్డి శని హృదయంలో 
పెట్టుకొని వాదోపవాదములకు దిగరాదు. 


వితండవాదనకు విద్య చాలా విరోధము, ఏ 
పదార్గములేని ఖాశీవిస్తరి ఎగిఏపడినట్లు, ఏమీతెలియని 
వాడే వాదనలో పాల్గొంటాడు, ' అన్నీ వడ్డించిన 
విస్తరి అణిగిమణిగి పడియుంటుంది. అదేరీతిగా, 
అన్నీ తెలిసినవాడు నిశ్శబ్దంగా ఉంటాడు, కాబిట్టీ 
మనము అన్నీ వడ్డించియున్న వి స్తా కువ లె, అణిగి 
మణిగి యుండాలి, ఆరీతిగా కాలం గడపాలి, నడచు 
కోవాలి, అన్నీ వడ్డించిన విస్తరివలె పరిపూర్ణమైన 
వ్యక్తులుగా తయారుకావాలి, ఆ రీతిగా (ప్రవర్తించాలి, 
ఈ విధానము విద్యార్థులికెంతేని సులభమైన, సరియైన 
రాజమార్గము, 


విద్యారులు అభయహస ౦ అందించాలి 
@ లి 
విద్యార్లులారా ! 
@® 
ఈ వయస్సులో అహంకారం, అభిమానం, 
ఆడంబరం... అనేవి అమితంగా ఉంటాయి. 


దీనికంతకు ముఖ్యకార ణము ఆహార, విహార 
దోషములే. కాబట్టి ఆ దోషములకు(దగిన పరిహారం 
గావించుకోవాలి. మనము దోషులము కాకూడదు... 
పవి(తులము కావాలి. 


మన విద్యార్దులు అభయస్వరూపులుగా 
రూపొందాలి. భయపడే వారికి “ అభయ హస్తం” 
అందించాలి. (పేమత త్త్వంతో అందరినీ ఆకర్షించు 
కోవాలి. ఏవిధముగా Magnet ఇనుమును 
ఆకర్షిస్తు ందో, అదేవిధముగా యావ్మత్సపంచాన్ని, 
నమౌజాన్ని ఆకర్షింపజేసుకో వాలి. ఆందరితో కలసి 
మెలపి తిరగాలి. విషయాన్ని వేదము ఈ రీతిగా 
చెప్పింది, * సహనా వవతు నహనాభునక్ను 
వీర్యం కరవావహై తేజస్వి నౌ వధీత మస్తు మాద్విషా 
వహై కలపిమెలపి తిరగాలి కలసిమెలసి పెర 
గాలి. తెలుసుకొన్న తెలివిని కలసిమెలసి పోషించు 
కోవాలి, కలతలేక కలిసిమెలసి కలిమితో జీవించాలి, 
ఇదే మనం లోకానికి అందించే శాంతి. కనుక 
“లోక ళా౦ తిని మనము కావాలనుకొన్నప్పుడు 
అందరితో కలతలేక్క కలసిమెలసి, కలిమిగ జీవించాలి. 


ఆనాటి పరిశోధనలు _ ఈనాటి పరిశోధనలు 


ఈ ఉపనిషత్తుల భావములు ఎంత పవిత్రమెనవో 
మీరు ఒక్కసారి Es హృదయంలో ఆలోచించుకో 
వాలి, ఆనాటి బుమలు తెలివితేటలు లేనివారు కాదు. 
వారు ఈనాటి వై ంటిన్లులకంకే ఎక్కువ పరిశోధనలు 
గొవించినవారే, వారు చేసిన పరిశోధనలు ఈనాటి 
వ్యక్తులు 'వేయింట ఒక్క భాగమైనా చేయుట లేదు. 
వారు జీవితమంతా పరిశోధనలు చేస్తూ వచ్చారు. 


సహ 


59 


ఈనాటి సైంటిస్టులు చీకటి గదిలో కూర్చుని 
పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలన్నీ కేవలము 
బావిలో కప్పల వంటివి, ఆనాటి పరిశోధనలు సము 
(దములో ఉన్న కప్ప సంచారముగా జరిగియుండినవి. 
వారు విసారమెన పరిశోధనలు చేస్తూ వచ్చారు. 
ఈనాటి సరికోధనలు కేవలం స్వార్థము, "న్వపృయోజ 
నము... ఈ రెండింటితో కూడి ఉంటున్నవి, ఆనాటి 
వారి పరిశోధనలు నిస్స్వార్థం, నిరహంకారములతో 
మిళితమైన పరిశోధనలు, ఈనాడు ఆనాటి బుషులను 
మనము హాస్యాన్సదంగా, ఎందుకూ పనికిమాలిన 
వ్యక్షులుగా భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు, 
వారు (ప్రసాదించిన దివ్యమైన ఆధ్యాత్మిక మణులే 
ఈనాటి మానవత్వాన్ని (పకాళింపజేస్తూ వస్తున్నాయి. 
ఈ ఉపనీషత్తులు, శాస్తాాలను మధించి అందించిన 
సుధాకలళాలు. 


మీ నిత్యజీవితములో ఉపనిషత్తులలోని భావా 
లను అవసరమైన మార్గములో (ప్రవేశ పెట్టుకుంటూ 
మీ జీవితాన్ని సార్థకము చేసుకోవాలి. భగవన్నామ 
స్మరణ గావిస్తూ, (పళాంత మైన జీవితాన్ని గడుపు 
కుంటూ, దివ్యమైన జీవితాన్ని అందుకుంటూ, నేటి 
అల్లకల్లోల పరిస్థితులలో అశాంతి మితిమీరిన సమయ 
ములో ఆదర్శవంతమైన విద్యార్లులె ఆనందాన్ని, భ(ద 
తను చేకూరుస్తూ, చేకూర్చుకుంటూ ఉంటారని నేను 
ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. 


_--(శ్రీవారి దివ్యబోధ 
25... 5_. 1991, 
బృందావనం. 





214 


గురుదేవ వాణి: 


pba న కతచతత కతత వతతత weal కతత తస 
ఆ శి అ ఆగ 
గ్య ల త్‌ సం 

RRR RRR RRR RRRRRRRRRRRRRRRRRE 


KX 
I 
ఫ్‌ 
బళ్ల 


పరోపకారాయ ఫలంతి వృక్షాః | 
పరోపకారాయ దుహంతి గావః | 


వేసవివెన్నెల: 


క్లో ల్లర లొక RR 


పరోపకారాయ వహంతి నద్యః. 


పరోపకారార్హ 


మిదం శరీరం, 


పరోపకార నిమిత్తమై వృక్షములు తమ, తమ ఫలములను లోకానికి అందిస్తున్నవి. అంతేగాని 


తమకు కలిగిన ఫలములు కదా! అని 


తాము భుజించుట లేదు. 


పరోపకార నిమిత్తమై 


లోకములో. నదులు |పవహిస్తున్నవి కాని తమ జలములను తాము (తాగుట లేదు. 
అదే విధముగనే ఈ జగత్తులో గోవులు తమ కీరమును పరోపకార నిమిత్తమై 
అందించుచున్నవి. తమ నుండి వచ్చిన పాలు కదా! యని తాము 
(తాగుట లేదు. ఈ శరీరము ధరించినది కూడా పరోపకార 
నిమిత్త మే గాని స్వసాఖ్యములకోసం కాదు 


(యేమస్వరూపులారా ! 


వృక్షములు, నదులు గోవులు ఇంకటి త్యాగ 
భావాన్ని కలిగియండినప్పుడు మానవుడు కూడా తన 
శరీరాన్ని పరోపకార నిమిత్తము వినియోగ పెట్టవలసి 
యుంటుంది. కని అట్టి నళ్యాన్ని విస్మరించి స్వార్థ 
స్వస యోజనముల తో, సంకుచిత భావములతో 
మానపుడు కాలము గడుపుతున్నాడు. ఈనాటి మానవు 
సికి వృక్షములకు, పథువృలకుు నదులకు ఉన్న త్యాగ 
భావములో వేయింట ఒక భాగమైనా లేదు. తెల్లవారినది 
మొదలుకొని ర్మాతిపరుండు వరకు... స్వార్థము ! 


215 


స్వార్థము ! ఈనాటి దేశ, కాలపరిస్థితులు ఇన్ని రక 
ముల్రైన ఆవస్థలకు గురికావటానికి కారణం కేవలం 
మానవుని స్వార్థ, స్వపియోజనములే, (స తీవ్యక్తికి 
స్వార్థ ; న్వపయోజనములు. రెండూ అవసర మే. 
కాని ఆ రెండు కొంత హద్దులో ఉండాలి, అందులకే 
“నశేయో నియమం వినా” అని చెప్పబడినది. 
నేడు. మానవులయందు దివ్యత్వము ఏమాత్రము 
గోచరించుట లేదు. మానవుడు మానవునిగా జీవించు 
టకు (పయత్నించుట లేదు మానవుడు మానవునిగా 
జీవిస్తే, అదే నిజమైన జీవితపరమార్గం, మానవత్వం 
అవుతుంది, 


సపరారం = సదారం 
అల యి శ 


“ఈ చరాచర (ప్రపంచములో = ఏది కలదని 
పలుకుచుంటిమో, అదే లేదు. ఏది లేదని చెప్పు 
చుంటీమో అదే కలదు, ఈ జగత్తులో ఎన్నటికిని 
ఉన్నది ఒక్క యే, అదే దై వస్వరూపం, అట్టి దైవ 
స్వరూపాన్ని సరికింపరయ్యా | * 


జగత ౦తయు దై వత్వంలో ఇమిడి ఉంటు 
న్నది. కాని జగత్తు (ప్రత్యేకముగా లేదు జగత్తు 
వేరు, దైవత్వం వేరు కాదు. అందుచేతనే “ విశ్వం 
విష్ణుమయం జగత్‌ ", “ సర్వం ఖల్విదం ద్రహ్మ", 
“ ఈశావాస్య మిదం సర్వం” ఇటువంటి విషయా 
లను గూర్చి, ఏకత్వమును గూర్చి (ప్రశ్నోవనిషత్తు 


చక్కని (వ్రబోధలు సల్పతూ వచ్చింది. (ప్రతి పదా 
ర్భమునకు ఒక పరార్థము అనేది ఉంటుంది. పరార్థము 
ఆధారము లేక పదార్థము గోచరము కాదు. (ప్రాణము 
లేని ప్రాణికి అస్టిత్వము శూన్యము. అదే విధముగనే 
పరార్గము లేని పదార్థము నిరుపయోగము, పరార్హము 
మ పదార్థము మాలను. పరార్థము ఆధా 
రము, 


పదార్థము. ఆదేయము భౌతిక దృష్టితో 
దీనిని పరికించినపుడు ఈ రెండును సరస్పర విరుద్ధ 
ముగా గోచరిస్తూ ఉంటాయి. కాని తత్త్వ దృష్టితో 
చూచినపుడు ఈ (పాణములేని | పాణి కాని, ఆధారము 
లేని ఆధేయము కాని, జడము లేని చె దై తన్యము గాని, 
చె చై తన్యము లేని జడముకాని జగత్తులో కానరాదు. 
ప్రాణము వలననే (పాణీ ప్రకటిత మౌతుంది, 
(ప్రాణియందు (పొజము ఉంటున్నది, దీనినే- వైదిక 
ఆధునిక విజ్ఞానము... Matter and 
Energy ఈ రెండింటినీ సమన్వయము . గావిస్తూ 
ba “శివశ క్రీ" యొక్క. రనన్వభావము అనేది 

ఏకత్వ మైన దివ్యత్వముతో కూడినదనే. సత్యాన్ని 
ప్రోననిషత్త వివరిస్తూ వచ్చింది, 


విజానము, 
చ 


..అను సంకుచిత స్వభావమే. 


216 


ఉపనిషత్తుల (ప్రబోధం 


వై జ్ఞానికమునకు గాన్మి తత్త్వశాస్త్రమునకు 
గాని ఏమా[తము భిన్న భేదములు కనిపించవు, కేవ 
లము భౌతిక విజ్ఞానము పదార్థము తో కూడినట్లుగా 
మనము భావిస్తున్నాము.  తత్త్య్యళాస్త్రమనేది 
పరార్థముతో చేరినట్లుగా భావిస్తున్నాము, పదార్థ 
సరార్థములు రెండు అవినాభావ సంబంధములు, 
అనో కన్య శ్రయములు, ఇట్టీ ఏకత్వము (వకటించేదే 
ఉపనిషత్తు ఈనాడు దురదృష్టవశాత్తు ఉపనిషత్తు 
లన్ని పరార్థమును (వబోధించునవే కాని పదార్థమునకు 
సందింధము లేదని భావిస్తున్నారు. ఆధ్యాత్మికమనగా 
కేవలము భౌతికమైన (పపంచముతో సంబంధము 
లేదని (భ్రమిస్తున్నారు. భౌతికమునకు, ఆధ్యాత్మిక 
మునకు ఎట్టి సంబంధము లేదని విశ్వపిస్తున్నారు. 
ఇది చాలా పొరపాటు, ఒకటి ఆధారము, రెండవది 
ఆధేయము. ఒకటి (పాణం, రెండవది ప్రాణి, 
ఈ రెండింటి చైతన్యము యొక్క సమ 
న్వయమే నిజమైన జగత్తు. ఈ జగత్తును మనము 
విస్మరించి, దివ్యత్వమును విశ్వసించటము _ ఇది కేవ 
జగత్తునకు. దివ్యమైన 
శక్తికి సన్నిహిత నంబంధమున్నద నే విశ్వాసాన్ని 
మనము అభివృద్ధి పరచుకోవాలి, ఈ జగత్తు లేకుం 
డిన ఏ ఒక్క విషయాన్ని మనము అర్థము చేసు 
కోలేము, జగత్తే లేకుండిన ఏ సత్యాన్ని మనము 
గుర్తించలేము. “ఏది సత్యము, ఏది మిథ్య” అని 
మనము భావిస్తున్నామో - ఈ రెండింటీకని జగ లె 
మూలకారణం. జగత్తును వదిలిపెట్టి మనము ఏదో 
ఒక విజయాన్ని సాధిస్తున్నామం'టే ఇది' కేవలం 
అసాధ్యం. జగత్తును ఆధారము చేసికొని, దివ్య 
త్వమును' అనుభవించుటకు (ప్రయత్నించాలి. కనుకనే 
మానవత్వములో ఉన్న దిప్యత్వాన్ని కొంతవరకు 


మనము ఆన భవించాలం పే, మ. మనము 
ఆధారము చేసికోవాలి. 


రి సందేశం .. 


పృలాదమహ మహ ల్లి 


ఒకౌనొక సమయమున జ, సత్యకామ, 
సౌర్యాయణి, కౌశల్య, భార్గవ, కబిన్ధి__ ఈ ఆరుగురు 
విద్యార్థులు మహో జిజ్ఞాసుపులై , సత్యాన్ని గుర్తింప 
గోరి, సత్యాన్వేషణ. చేయటకోనమై, జీవిత పరను 
రహస్యమును తెలిపికొనుటయే తమ క్‌ ర్త వ్యముగా 
భావించుకొని, మానవత్వమును సార్థకం ను 
ట్‌ జ్‌ పిప్పలాదమహర్షి దగ్గరకువచ్చినారు. ఆ మహర్షిని 
సమీపించి అత్యంత భకి క్తి'శ్రద్దలతో, వినయవిఛేయత 
లతో నమస్కరించి * మహర్షీ జగత్తు యొక్క 
ఉత్పతి కి కారణమేమిటి? మానవ జీవితము యొక్క 
పరమావధి ఏమిటి? ఈ రెండు విషయాలను బోధించి 
మా సంశయాన్ని తీర్చండి * ఆని ప్రార్థించారు, 


సీస్పలాదమహారి ఇలా సమాధానం చెప్పినాడు, 
“నాయనలారా! ఇటువంటి జిజ్ఞాస మీకు రావడం చాలా 
అదృష్టమే, కాని (పతి ఒక్కదానికి ఒక అధికారం 
ఉంటుంది, ఉండాలి, అధికారములేని తత్త్వము లో 
మేము చేప్పే. సమాధానము మీరు అర్థం చేసుకోలేరు. 
ప్రతి చిన్నవిషయమునకు తగిన అధికారము ఉండాలి, 
అనగా ఏ సమాధానముకోరి ప్రశ్నిసారో; ఆ సమా 
ధానమును కూడా అర్థం చేసికొనే శక్తి ఉండాలి”, 
ఒక పేషంట్‌ క మందు  ఇవ్యాలనుకొం"ీ, ఆ పేషంట్‌ 
ఆ డాక్టరు ఆరీనములో ఉండాలి. ఒక డడ్డి కిట్టాలను 
కొంశే ఒక ఇంజనీరుకు అధికారము ఉండాలి, అదే 
విధముగనే, జగత్తునందు నిత్య జీవితములో అనుభ 
వించే (ప్రతివిషయమునకు ఒక అధికారము ఉండాలి. 
పా(తను పురస్కరించుకొనియే దానికి తగిన పదార్థం 
ఆధారముగా ఉంటుంది, “మీ వాంఛలు ఉత్తమ 
మైనే. కాని కొంత కాలముపాటు చక్కగా విచారణ 
శక్తి తో, నిత్యానిత్య పరిశీలనతో అర్థము చేసికొనే 
పద్ధతికి (ప్రయత్నించండి. తొందరపాటు మంచిది 
అ తొందరపాటు చేత తెలుసుకోవలసిన పరమ 


217 


సత్యాన్ని (గ్రహింపలేక దూరమైపోతారు, ఈ తొందర 
పాటు వలన కాలము, కాయము, కర్మ... మూడిం 
టిని వ్యర్థము చేసికొంటున్నాము. జీవితము రావటమే 
పరమావధి యొక్క సంకల్పము, పరమావధిని 
గుర్తి ంచవలెనన్న తగినంత ఓపికను సాధించవలెను. 
మీరు ఏమా[తము తొందరపాటుకు 
(ప్రయత్నించకండి, శాంతముతో దీనివి సాధించుకొను 
టకై కొంతకాలము ఆృశమమునందే నిల్చి, ఇక్కడ 
ఉన్న నియమములను పాటించి, ఆ జల ను కిరసావ 
హించి. మీరు మీమీ జీవితాలను గడపండి * ఆని 
పిప్పలాదమహర్షి పలికినాడు. 


పిలలలారా! 
nw) 


ర బిస్థి సందేహనివారణ 


ఒక సంవత్సరం జరిగిన తరువాత కబిన్ధి అనే 
శిష్యుడు వచ్చి, * సామీ 1 సంవత్సరము క్‌ 
వద్ద ఆ(శమములో జీవిస్తున్నాను. నాలో సంకల్ప 
మనేది నానొటికి అధికమగుచున్నది. నా సందేహము 
ఆలకించి, ఆ సందేహమును తీర్చి మనశ్శాంతిని 
చేకూర్చుడు ” అని పల్కి ఈ రీతిగా తన సందే 
మును వ్యక్రపరచినాడుః: “ సృష్టికి మూలకారకు 
డెవ్వడు ? జీవరాసులన్నిటిని సృష్టించే వారెవ్వరు ?” 
అని అడిగినంత నే పిప్పలాద మహర్షి చిరునవ్వుతో 
“నాయనా! ఇదంతయు (పజొపతి ఉత్ప తి” అని 
తెలుపగానే, కబిస్థికి మనస్సు విరిగిపోయినది. “ఇంత 
కాలము నేను సేవ చేసినందుకు ఇదేనా సమాధానం?” 
ఆని మనస్సున చింతించి, తిరిగి కబిస్టీ “పజలను సృష్టిం 
చినవాడు (ప్రజాపతి అంటున్నాము, కాని ఈ (ప్రజాపతి 
ఎవరు ?” అని (పళ్నించినొడు. వెంటనే పిప్పలాదుడు 
అన్నమే (పజాపతి అనియు, ఈ అన్నము ద్వారానే 


మానవత్వము టప్రాప్పిస్తున్నదని తెలిపినాడు, తిరిగి 
కిని, “ ఈ అన్నమునకు మూళలకారణ మెమిటి 2” 


అని (ప్రశ్నించినంతనే, “నాయనా! వరుణుడు ఈ 
అన్నమునకు మూలకారకుడు. వరుణుని వలననే 
పంటలు పండుచున్నవి, మొట్టమొదట మన 


(ప్రవర్తన అత్యవసర మైనది, ఎట్టీ మంటనో అట్టి 
పొగ, పెట్టి పొగనో అట్టి మేఘము, ఎట్టే మేఘమో 
అట్టి వర్షము, ఎట్టి వర్షమో అట్టి పంట, ఎట్టి పంటనో 
అట్టి వంట, ఎట్టీ వంటనో అట్టి జీవితం. కనుక 
మానవ జీవితమునకు ఆహారమే మూలాధారం. ఈ 
జగత్తునందు ఆహారము చేతనే మానవత్వము ఆవిర్భ 
విస్తున్నది. అయితే దీనికి ఒక మూలాధారం 
ఉంటుంది, ఆ ఆధారమేమిటంకే, సూర్యుడు. 
(ప్రాణము చందుడు..._ జడము. ఈ జడ చైతన్య 
ముల సమ్మిళిత స్వరూపమే సృష్టికి మూలకారణం. 
జగత్తునందు జడ చై తన్యములు రెండు సహజంగానే 
ఉద్భవిస్తాయి. (ప్రాణము, (ప్రాణి సహజముగానే ఉద్భ 
విసాయి, ఈ రెండింటి సమ్మిళితమైన స్వరూపమే 
సృష్టికి మూలకారణం. సూర్యకిరణ ములు చేదీప్యమా 
నంగా, నలుదిశలా (ప్రాకుతుంటాయి. ఈ కిరణ 
ములు జఠరాగ్నియందు (ప్రవేశిస్తున్నాయి. ఈ జఠ 
రాగ్నియందు ప్రవేశించి, - తద్వారా ఉత్పత్తికి మూల 
కారణం అవుతున్నాయి. ఈ జగత్తులో ఉన్న మృణ్మ 
యమైన మట్టికిగాని, కాష్టమయమైన వృక్షమునకు 
గాని, శిలామయమైన పర్వతమునకుగానిి మాంస 
మయమైన దేహమునకుగావి__ సూర్యు కిరణములు 
అత్యవసరము. దీనియందే ప్రాణశక్తి ఇమిడి 
ఉంటున్నది. ఈ (ప్రాణశక్తి ద్వారానే జగత్తంతా 
ఆవిర్భవిస్తున్నది. ఆవిర్భవించిన జగత్తును సూర్య 
కిరణములే సంరక్షణ గావిస్తున్నవి. కనుక సృష్టి, స్థితి, 
లయములకు మూలకారణము సూర్యభగవానుడే”. 


జీవిత పరమావధి 


ఈ విధమైన జవాబులు చెప్పుతూ, “నాయనా! 
ఈ కాలమందలి విద్యార్థులు తమ శ క్రిసామర్థ ములను 
గుర్తించక, తమకోరికలను తీర్చుకొనుటకై అనేక 
యత్న(ప్రయత్నాలు చేస్తుంటారు. "అందుచేతనే 
విఫలమనోరథులై , నిరాశచేత, నిస్ఫృహచేత అలజడి 
చెందుతూవుంటారు." తన శక్తిని తాను గుర్తించు 


218 


టకు తగిన (ప్రయత్నము చేయుట లేదు. మంచి చడ్డి 
లను, తన తత్వాన్ని చక్కగా గుర్తించుకోవడానికి 
(పయత్నించాలి. ఈనాటి మానవుడు తన జీవిత 
పరమావధి ఏమిటని ఎన్నడు, ఏ ఒక్కడు విచారణ 
చేయుట లేదు. ఏనాటికో, ఏనూటికో,  ఏకోటికో 
ఏ ఒక్కనికో ఈ సందేహం కలిగి తీరుతుంది. 
ఆ విచారణయే జీవిత పరమార్థమునకు (పథమ సోపా 
నం. ఈనాడు అనేక మంది జనులు జీవితపరమార్థ 
మంకే. కడుపునిండా తిండి కంటినిండా న్య 
వంటినిండ దిట్టి, ఇంటినిండ పిల్లలు మున్నగు విష 
యములే ఆవి భావిస్తారు. ఇదికాదు జీవితపరమార్థం. 
ఈ రీతిగనే పశుపక్ష్యుది మృగాలు కూడా ఈ లక్షణా 
అను కలిగి ఉంటున్నాయి. మానవ జీవితం యొక్క 
పరమావధి ఏమిటని (ప్రశ్నించుకుంటే, “ మానవుడు 
తిని, ఊరికే కూర్చునే స్వభావము కలవాడు కాదు” 
అని సమాధానం వస్తుంది. అం కేకాదు మానవుడు తిని 
తిరుగుతాడు తాను కేవలం తిరగడమే కాదు. తిరిగి 
తిరిగి విషయాన్ని కనుక్కుంటాడు. ఏది మంచిదో ఆది 
గహించిి దానిని అభివృద్ధి గావించుకుంటాడు, 
అభివృద్ధి గావించుకొన్న మంచిని ఆచరిస్తాడు. తానా 
మంచిని _(గపాంచి తాను ఆచరించడమే కాకుండా, 
ఆచరించిన మంచిని పదిమందికి అందిస్తాడు, ఈ రీతిగా 
ఎవడు ఆచరిస్తాడో వాడు జీవిత పరమావధిని పొంద 
గలుగుతాడు. చేప ఏవిధంగా జలములో సంచరించి, 
ఆ జలమందున్న మాలిన్యమును తాను భుజించి, 
ఆ జల పవాహమును ఏ రీతిగా నిర్మలముగా, (ప్రశాం 
తముగాా పవిత్రముగా చేయునో... ఆదే విధముగా 
విద్యార్థి సమాజములో (పవేశించి, సమాజమందున్న 
మాలిన్యమును రూపుమాపి, మహత్తరమైన ఆదర్శా 
లను నెలకొల్పి, ఆ నెలకొల్పిన ఆదర్శాలను అభి 
వృద్ధిని గావించి, తానుకూడా ఆ ఆదర్శాలను అనుభ 
వించి, అనుభవించిన ఆనందాన్ని పదిమందికి పంచి 
పెట్టాలి. ఈ విధానమే జీవిత పరమావధి. ఈ విషయా 
లనే (పళ్నోపనిషత్తు'లోకానికి తెలియజేసోంది. 


“నాయనా ! జీవితమనేది ఏకాకి జీవితముకాదు. 
ఒక సమాజంతో కూడినది. ఇది వ్యష్టిజీవితముగాదు. 
సమిష్టి జీవితము, సమాజము లేక వ్యక్తి లేడు, వ్యకి 
లేక సమాజము లేదు, వ్యక్తి సుఖ కాంతులన్నీ 
సమాజముపైననే ఆధారపడి ఉంటాయి, కాబట్టి 
మీరంతా సమాజక్షేమాన్ని కోరండి. “* లోకాస్ప 
మసాస్సుఖినో భవంతు *__ ఆందరూ సుఖముగా 
ఉండాలి. అంతా సుఖంగా ఉంపే, అందరిలో మన 
సుఖం ఇమిడి ఉంటుంది. నీటిపై నవేసిన తై లపుబొట్టు 
వలె మన సుఖం (ప్రత్యేకంగా ఉండదు, నీటితో 
చేరిన నీరునల్కె పాలతో చేరిన పాలవలె సమాజంతో 
మన జీవితం లీనం కావాలి ఈ సత్యాన్ని, ఈ 
సృష్టిర హస్వా్యన్ని (దిహ్మచారులంతా గుర్తి ంచాలిఅని 
పిస్సలాదమహార్షి తన శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. 


తోటమాలి ౬ మట్టికుండ 


మానవత్యములో కష్టాలు పొందవలిపినదే. ఆ 
కష్టాలకు గురికావలపినదే, ఆ బాధలను సహించ 
వలసినదే. వీందా నిష్టారాలను ఎదుర్కొన వలపినదే. 
అప్పుడే నిజమైన సత్యం మనకు అర్థ మౌతుంది, 
అంతేకాదు. అస్పుడే ఒక్‌ ఉన్నత స్థాయికి చేరుకో 
గలము. ఇందులకు ఒక చిన్న ఉదాహరణ: ఒక 
తోటమాలి తెల్లవారి లేచినది మొదలుకొని ర్యాతి 
పరుండు వరకు తోటను కాపాడే నిమిత్తమై చాలా 
దూరము నుండి మట్టిపా[తలో నీరు తీసుకొనివచ్చి, 
(ప్రతి మొక్కకు పోసి, పోషిస్తూ వచ్చాడు. ఈ విధ 
ముగా తన కర్తవ్యమును సక్రమంగా నెర వేర్చుకొనుట 
చేత ఆతని యజమాని మన్ననకు పా(తుడైనాడు. 
అంతేగాదు. ఆతని యజమాని నుండి ఆత్మీయతను 
కలిగించే గౌరవాన్ని అందుకొన్నాడు, 


ఒకనాడు అతని ఇంట కలిగిన అళాంతివలన 
అసంతృప్తిని పొందినవాడై తన జీవితమును 
నిస్ప్రయోజనముగా భావించుకొని, తన వెంటనున్న 
మట్టిపాత్రను (క్రిందకుపెట్టి నిరత్సాహముతో మనో 


219 


వేదన పొందసాగినాడు. తనలో తాను ఈ విధముగా 
చింతింపసాగినాడు, * నాకెందులకీ జీవితం? నా జీవిత 
మంతా ఈ విధమైన పేవకావృత్తి కే అంకితము కావల 
యనా? ' నేను పుట్టినదానికి ఇంకేనా ఫలితం? 
ఆనేకమంది సుఖశాంతులను అనుభవిస్తున్నారు. నేను 
అట్టి సుఖకాంతులకు నో చుకొనలేదా ! నేను ఎంత 
పాపిని! ఎంత దర్శిదుడను !”* అని తనలో తాను 
చాలా నిందించుకొన్నాడు. 


మట్టికుండ (ప్రబోధం 


ఆతని మనోవేదన, ఆలోచన [గహించి, 
ఆ మట్టికుండ ఈ రీతిగా సమాధానం చెప్పడం జరి 
గింది. “ఓ తోటమాలీ! ఈ చిన్న అశాంతికే 
నీవింతగా నైరాశ్యము, వీస్పృహ చెందుట మంచిది 
కాదు. “క్షే ఫలే”. అనే సామెతకు నేనే లోకానికి 
ఒక తార్కాణం. అంతేకాదు నా జీవితమే దానికి ఒక 
(ప్రత్యకవమాణం, నా చరిత్ర వినుము. నేను 
పాతస్వరూపము పొందక పూర్వము అందరి కాళ్ళ 
(కిందపడి (తొక్కదిడిన మట్టిని, కానీ (కుమ్మరివాడు 
మట్టి రూపములోనున్న నన్ను తీసికొనివచ్చి, నీటితో 
కలిపి, కాళ్ళతో (త్రొక్కి, చ(క్రం పైన వేపి గిరగిరా 
(తిప్పి కళ్హైతో కొట్టి, నన్నొక మట్టి పాత్రగా తయారు 
చేసి, అగ్నిలో వేసి బాగా కాల్చి, నన్ను వి|క్ర 
యించుటకు (ప్రయత్నించినాడు, నన్ను కొనుటకు 
వచ్చిన (ప్రతి ఒక్కడు నా నెత్తిపైన మొట్టికాయలు 
మొట్టి, నా గట్టితనమును సరీక్షించుకొనుట జరిగింది. 
కాబట్టి అందరిచేత మొట్టికాయలను నేను ఆ రీతిగా 
అనుభవిస్తూ వచ్చాను. ఈ విధమైన కష్టములు నేను 
అనుభవించి యుండుట చేతనే ఈనాడు సమస్త మాన 
వుల నెత్తిపైన కూ ర్ప్చొనగల్గుచున్నాను, (పతీవ్యకి 
నన్ను తన తలపైకి ఎక్కించుకొని గౌర విస్తున్నాడు, 
ఈ కష్టాలను నేను ఎదుర్కొనకుండా ఉండినచో 
ఈనాడు నేను ఈ ఉన్నత స్థాయికి చేరేదానను కాదు, 
కాబట్టి ఏ ఉన్నతస్థాయికి చేరాలని ఆశిస్తున్నావో, 


ఆ ఉన్నతస్థాయికి చేరేముందు అన్ని రకములై న 
కష్టవిషారములతో బాటు, నష్టములు, దుఃఖములు 
పొందవలపినదే, ఎదుర్కొన వలసినదే,” ఆని మట్టి 
కుండ తోటమాలికి | పటోధించింది. 


“న సుభాత్‌ లభతే సుఖం” 
అని చెప్పబడినది, కష్టాలను అనుభవించుటకే ఈ 
కాయము వచ్చింది. ఈ కాయమును సరియైన రీతిలో 
ఉపయోగ పెట్టినప్పుడే కష్టాలను సహించే థె ధ్రైర్యసాహ 
సాలు, శకులు మనకు లభ్యమవుతాయి. మానవుని 
యందు చేసి శక్తి మరి దేనియందు లేదు. “నేను 
ఈ కష్టాలను ఏ పతన సహించాలి” అవి మానవుడు 
బలహీనుడౌ తున్నాడు. ఆ కష్టములను సహించేశ క్తి 
మనయందే ఉన్నది, కష్టము “అంటున్నాము- కాలము 
గడుపుతున్నాము, ఆ కష్టాన్ని జయిస్తూ వస్తున్నాము. 
ఇదియే దీనికి (ప్రత్యక నిదర్శనం. కాబట్టి జయించే 
శకి మనయందే యుంటున్నది. మనకున్న శక్తిని 
ఉపయోగించడం తెలియకపోవుట చేత కష్టములకు 
(కుంగిపోతున్నాము, అందుచే నిరంతరం దైర్యంగా 
ఉంటుండాలి. కష్టము, కష్టము అంటూ కుంగిపోతే 
కష్టాలు మరింత భారంగా కనిపిస్తాయి, 


అందుచేత 


విద్యార్థుల హృదయాలు చొలౌొ సున్నితమైనవి. 

షయం తెలియకపోవుట చేత తికమకలు పడిపోతూ 
ఉంటారు. దేనినైనా ధైర్యంతో ఎదుర్కోవాలి. 
ధైర్య సాహసములు విద్యార్థులలో అభివృద్ధి కావాలి, 
సత్యాన్ని వదలక, . (ప్రేమను విడువక, ధైర్యాన్ని 
త్యజించక, చలించని మనస్సును, (భమించని దృష్టిని 
విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలి. ఈ విధమైన జీవితం 
“గడిపినప్పుడే కష్టాలకు తగిన ఫలితం పొందుతాడు, 


జ్ఞాతుం ___ (దష్టుం __ ప్రవేష్టుం 
(ప్రపంచంలో (ప్రతివిషయాన్ని మనము విచా 
రించి తెలుసుకోవడానికి, అనుభవించడానికి (పయ 
త్నించుట లేదు. విచారించకుండా ఏదో అనుభవించు 


220 


అనే భావన కలుగుతుంది. 


టకు (ప్రయత్నిస్తున్నాము. ఈ విషయాన్ని గురించే 
“జ్ఞాతుం, (ద్రష్టుం, (వవేష్తుం * అని ఈ మూడింటిని 
భగవద్లీత చెప్పుతూ వచ్చింది. జ్ఞాతుం... విషయాన్ని 
మొట్టమొదట బాగా తెలుసుకోవాలి. అదే నిజమైన 
క్షానం. విషయాన్ని తెలుసుకోకుండా (గుడ్డిగా ఆ విష 
యంలో (ప్రవేశించరాదు. ఏది మనకు కావాలో, ఆది 
ఎక్కడ లభిస్తుందో ఎట్లు లభిస్తుందో, 
ఎవరి వద్ద “లభిస్తుందో. అని విచారణ 
చేయాలి. pe na :-- మామిడిపండ్ల కాలంలో 
చక్కని “రసాలు” ఉంటాయి, ఆ రసాలను తినాలని 
ఆశిస్తాం. ఈ పండు ఎక్కడ చిక్కుతుంది? 
ఎప్పుడు, ఏ విధంగా చిక్కుతుంది? అనే (ప్రశ్నలు 
వేసుకోవాలి. ఇది మామిడిపండ్ల కాలం. ఈ కాల 
మందే ఈ పండు లభిస్తుందని జవాబు వస్తుంది. తిరిగి 
ఈ పండు ఎక్కడ లభిస్తుంది - అనే 
మార్కెట్‌లో లభిస్తుంది అని జవాబు వస్తుంది. 
ఎట్లా లభిస్తుంది అని మరొక (ప్రశ్న మనలో 
కలుగుతుంది. డబ్బు ఇస్తేనే లభిస్తుందనే జవాబు 
వస్తుంది. చివరకు మనము మార్కెట్‌కు పోవాలి 
ఈ విధమైన విచారణ 
చేయుటయే. జ్ఞాతుం. మార్కెట్‌కు పోయి చూచి 
నప్పుడు మామిడిపండ్లు మనకు కనిపిస్తాయి. అదే 
ద్రష్టుం. ఆ పండ్లను చూచేటప్పటికి మనకు కొంత 
సంతృప్తి కలుగుతుంది. అటుపిమ్మట ఆ పండ్లను 
డబ్బు ఇచ్చి పొందుతాము. ఆ పొందిన పండ్లను 
భుజించ టమే (పవేష్టుం. ఈ రీతిగా జ్ఞాకుం, 
ద్రష్ట, ప వేష్టుం___ ఈ మూడు జరిగిసపుడే మనం 
ఆశించిన ఫలమును పొందుటకు, అనుభవించుటకు 
వీలగును. కేవలం ఆశించినంత మాత్రమున, ఫలాన్ని 
మనము .అనుభవించలేము, చూచినంత మాతమున 
ఫలము అనుభవించుట జరగదు. చూచినదానిని 
పొందాలి, పొందిన దానివి జీర్ణించుకో వాలి. - అప్పుడే 
తెగిన తృప్తి మనకు అందుతుంది, 


(వ శ చు 


విద్యార్థులారా | 


ఒక విషయాన్ని మీరు తెలుసుకోవా 
అనుకొన్నప్పుడు, ఆ విషయాన్ని చక్కగా తెలిపిన 
వారిదగ్గరకు వెళ్ళి తెలుసుకోవడానికి (పయత్నించాలి. 
“నాకన్నీ తెలుసు. వేరొకరివద్దకు నేను పోనక్కర 
లేదు” అనే అహంకారమునకు అవకాశము ఈయ 
రాదు. ఈనాటి (పపంచంలో తెలుసుకొన్నది ఆర్పిం, 
తెలియనిది అనంతం. ఏ చెంటిస్టుగాని తెలుసు 
కొన్నది చాలా స్వల్పమే. ఆతడు తెలుసుకోవలసినది 
అనంతంగా ఉంటోంది. అనంతమైన విషయాన్ని 
తెలుసుకొన్నప్పుడే నిజమైన సంతృప్తిని పొంద 
- గలుగుతాడు. 


ఆనాటి విద్యార్థులు _-- ఈనాటి విద్యార్దులు 


(ప్రశ్నోపనిషత్తు అనేది విద్యార్థులకు చాలా 
(ప్రధానమైనది ఈనాటి విద్యార్థులకు అన్ని విధములై న 
సందేహములను నివారణ గావిస్తుంది, ఆనాటి విద్యా 
ర్థులు వినయవిధేయతలను (ప్రకటిస్తూ, చిత్తశుద్ధిని 
కలిగినవారై, ఇం(దియ న్ని గహత్వమును పొందిన 
వారై, సమస్తమును త్యాగముచేసిి ఏ విషయాన్ని 
తాము తెలుసుకో వా లనుకొన్నారో, ఆ విషయమందే 
తమ లక్షుమును నిల్చి, ఆ“ లక్ష్యసిద్ధి "కె విడువనీ 
పట్టుదలతో [శమించేవారు. కాని ఈనాటి విద్యార్థు 
లలో అట్టి లక్ష్యకుద్ధి లేదు. వారి లక్ష్యం పరి సరి 
విధాల పరిగెడుతూ. ఉంటోంది. తెల్ల వా రి.'తే ఒక 
లక్ష్యం, మధ్యాహ్నమైతే ఒక లక్ష్యం, సాయంకాలి 
'మెకే మరొక లక్ష్యం, ఈ విధంగా మనస్సును పరి 
గ ంపచేయుట చేత లక్ష్యశుద్ది కనబడుట లేదు. 
కాలం మారినా లక్ష్యం మారకూడదు. స్ట మైన సం 
కల్చములను అభివృద్ధి చేసుకోవాలి. ఇం,ద్రియాలన్నిం 
టికి దాసులొతున్నారు. ఇం(ద్రియాలన్నింటబి క్రి 
Masters కావాలి, అందులో మీరు (బ్రహ్మచారులు, 


2 


యువకులు, మీ మనస్సులకు మీరు అధికారులు కావాలి. 
మీ మనస్సులు మీరు చెప్పినట్లుగా వినాలి, నడనాలి, 
మీ మనస్సు చెప్పినట్లుగా మీరు నడవరాదు, ఇంది 
యాలను అదుపులో పెట్టుకొన్నప్పుడే Master 
అవుతాడు. ఇంద్రియాలకు దాసుడై నవాడే Slave 
(బానిస అవుతాడు. ఇం(దియాలోలుడు కాకూడదు. 
చలించే మనస్సు ఉండకూడదు, ఆనాటి బుషికుమారు 
లందరూ ఈ విధంగా దీర్గ తపస్సును ఆచరిస్తూ 
వచ్చారు. వారిలో పట్టుదల (Determination) 
ఆ రకంగా ఉండేది. వారి జీవితమంతా భక్తి కీ (devo- 
tion) అర్పితం చేసేవారు. వారిలో విచక్షణాశ క్తి 
(Discrimination power) అత్యధికంగా ఉండేది. 
అందుచేతనే Devotion, Discrimination, 
Determination __ ఈ మూడింటిద్వారా ఆనాటి 
విద్యార్థులు దిన్యత్వమును పొందగలిగేవారు, 


“డికార త్రయం 


ఈనాడు 6706408 ఎక్కడా కనిపించుట 
లేదు. Devotion అంపే జపం చేయట, ధ్యానం 
చేయుట కాదు. ఆశయాల విమిత్తమె జీవితాన్ని 
త్యాగం చేయాలి. చేసే (ప్రతి పనిపైన చాలా (శ్రద్ధ 
చూపాలి, కార్యాన్ని సాధించేవరకు మనస్సు చలించ 
రాదు. అదే నిజమైన పట్టుదల, వీవు చేయదలచిన 
దానీని (క్రమశిక్షణతో చేస్తే, అదే Devotion అవు 
తుంది. ఆనసరాన్ని బట్టీ విచక్షణ (Discrimina- 
tion) ఉపయోగపెడుతున్నారు. అనుకూలతను, 
సమన్వయాన్నిబిట్టి ఈ Discrimination ఉవయోగి 
స్తున్నారు. మన సమర్థతను బట్టి కూడా విచక్షణా 
శక్తిని (ప్రవేశ పెడుతున్నాము, మనది దోషమైనప్పటికి 
సమర్థించుకు నే నిమితృమై విచక్షణా శక్తివి 
ఇదీ సరియైన విచక్షణా 
శక్తి కాదు, ఇది కేవలం స్వార్థ పర మైన విచక్షణా 


Lf క్తి ( Selfish Discrimination ) అపుతుంది, 
ఇదే వ్యక్తి గతమైన విచకణాళక్తి (Individual 
Discrimination ఏ అవుతుంది. కౌని FUnda— 
mental Discrimination కావాలి. అనగా ఈ 
విచక్షణాశ క్రి “సర్వజన సమ్మళమైనది*” గా 
ఉండాలి. ఈవిషయంలో “స్వ. పరో అనే 
భేదములుండరాదు. ఆందరికీ ఓ కే సత్యం వర్తించాలి, 
అట్టి తీర్చును ఎవరు చేసినప్పటికి, ఆ బద్రి Right” 
అనే జవాబు రావాలి. కాని ఈనాటి DisCriImi— 
nation ఈ విధంగా లేదు. తన దానివి తాను సమ 
ర్థించుకొనే నిమిత్తమె స్వార్థ పర మైన విచక్షణాశ క్రి ని 
చూపిస్తున్నారు. ఇది విద్యార్థులకు చాలొ విరుద్ధమైన 
మార్గము, కనుక మనకు సమాజపర మైన Discrimi- 
nation కావాలి, ఈ విధమైన తీర్చు చేసినప్పుడే, 
అన్నిటికీ నీవు అధికారి కాగలవు. లేకపోతే కొన్ని 
శిక్షలకు గురికావలసి వస్తుంది. 


బాధ్యతలు నా హక్కులు 


ఈనాటి విద్యార్థులలో పల (పేమ తగ్గిపోవు 
చున్నది, అది పవ్వితమైన దీక్షతో కూడి ఉండాలి, 
మనం ఏనాడు 0618 కోల్పోతున్నామో, ఆనాడే 
మనలో 21628). ప్రారంభమౌతుంది. 11439) కి 
అవకాశం ఇవ్వకుండా 82618) ని పోషించుకో వాలి, 
అదే మానపిక, సంబంధమైన శక్తి, ఆ మానసిక శక్తి 
చ లించకుండా, ఉండాలని” పప్పలాదమహర్షి విద్యార్థు 
లకు వ్రబోధిన్తూ వచ్చాడు. భవిష్యత్తులో విద్యార్థులే 
జగత్తును పరిపాలించే అధికారులు. పరిపాలన చేయ 
టకు తగిన శ క్రి క్రీ సామర్థ్యాలు సంపాదించాలి. కేవలం 
వీచక్షణాళ క్తి కోల్పోయి మాకు హక్కు (Right) 
ఉన్నదని యుద్దము (Fight) చేయుట కౌదు. Right 
కోసమే Fight 'చేయరాదు. బాధ్యతను (Responsi- 
bilityy కూడా:గు ర్తించాలి, మన బాధ్యతను మనము 
నిర్వ ర్తి ంచాలి,. తల్లి దండు9ల బాధ్యత, సమాజ 


222 


బాధ్యత, దేశబాధ్యత, తమ జీవితబాధ్యత గుర్తించి, 
వర్తించినప్పు డే బాధ్యతాయుతమైన సహజమైన 
హక్కు మనకు ప్రాపిిస్తుంది, బాధ్యతను చక్కగా 
గుర్తిస్తే, automatic గా rights మనకు వస్తాయి, 
బాధ్యతను వదలిపెడితే మనకు ' హక్కు లభించదు, 
మానవ జీవిత పరమావధిని గుర్తించడానికి పిప్పలాద 
మహర్షి వద్దచేరిన ఆరుమంది శిష్యులు ఆరు (ప్రశ్నలు 
పేప్తూ వచ్చారు, పిప్పలాదుడు ఒక్కొక్క శిష్యునకు 


చక్కని సమాధానం ఆందిసూ వచ్చాడు. 
జీ a 


SKILL—KILL 


ఈ కలికాలమందు, అందులోను విద్యార్థిబ్బందా 
వికి ఆ సమాధానములెంకేని ఆవసరం, ఆ సమాధాన 
ములు తెలునుకున్నచో, నేటి విద్యార్థులు ఈనాటి 
కలి (ప్రభావమునకు గురికారు, దేశ,: కాల పరిస్థితులను 
అనుసరించడం కాదు, తమ హృదయ శుద్ధిని విచా 
రించుకోవాలి. నిరంతరం బహిర్ముఖమైన దృష్టినే 
నునం (ప్రసరింపచేసుకుంటున్నాము. అంతర్‌ దృష్టిని 
గుర్తించాలి, దానిని పెంచుకోవాలి. “ గిఫ్‌లెక్షన్‌ ఆఫ్‌ 
ది ఇన్నర్‌బీయింగు” కావాలి కొని స్టిరచిత్తము లేని 


.భావపూరితులు కాకూడదు. విద్యార్థులలో తెలివితేటలు 
_లేకపోలేదు. కాని ఆ తెలివితేటలను న్మకమమైన పద్ధ 


తిలో పెట్టుకోవటం, “పెంచుకోవటం జరుగుట లేదు. 
ఆ తెలివితేటలను స కమమైనరీతిలో అ స్కిల్‌” చేయుట 
లేదు. ఆ “స్కిల్‌ ని__కల్‌” చేస్తున్నారు. ఆ తెలివి 
“కిల్‌” చేయుటవలన మేధాశక్తి యొక్క _బేలన్సు 
తప్పిపోతుంది. _ అందుచేతనే, సమచితృము కల్గిన 


వి ద్యార్డు లు కావాలి, అప్పుడే... అట్ట. కె లివిని 


Balance of ' Mind అంటారు, అట్టి మేధా శక్తిని 
మీరు అభివృద్ధి పరచుకోవాలి, 


(శ్రీవారి సందేశం 
విద్యార్థలారా | 


_. లోకానికి. విద్యార్డులెంతేవి అవసరం, మీరు 
అనుసరించే పద్దతులవల్ల “దోషలౌతున్నారు. కాబిట్టీ 
హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే ఎట్టి క్లి ష్టపరిప్టి 
తులందై ననూ విజయాన్ని సాధించవచ్చు. అట్టీ 
విశ్వాసాన్ని పెంచుకోవాలి. మొ ట్ల మొదట ఆత్మ 
విశ్వాసము (సెల్ఫ్‌కాన్ఫిడెన్సు "పెంచుకోవాలి. ఆ 
ఆత్మ విశ్వానమనేది జీవితానికి ఒక చక్కటి పునాది. 
ఈ పునాది గట్టిగా ఉంటే, ఆత్మతృప్తి (సెల్ఫ్‌ 
స్యాటిస్‌ఫా్యక్షన్‌) అనే గోడలను ఆ పునాదిపై కట్టుకో 
వచ్చును ఈ ఆత్మ సంతృప్తి అనే గోడలు గట్టిగా 
ఉంసే, స్వార్థత్యాగం ( సెల్ఫ్‌స్యా(క్రిఫైస్‌ ) అనే అనీ 
కప్పు వేసుకోవచ్చును. సెల్ఫ్‌స్యాకిపైస్‌ అనే రూఫ్‌ 
వేపినప్పుడే ఆత్మసాకొత్కారం (సెల్ఫ్‌రియలై జేషన్‌) 
పొతిదవచ్చును, 'సెల్ఫ్‌కాన్సిడెన్సు, 'సెల్ఫ్‌స్యాటీస్‌ 
ఫ్యాక్షన్‌, సెల్ఫ్‌స్యాకి) వైస్‌, 'సెల్ఫ్‌రియలై జేషన్‌_ 
ఈ నాల్గింటికి ముందుపదం “సె సెల్ఫ్‌” అని ఉన్నది. 
ఈ సెల్ఫ్‌ ఎవరు ? దానిని మనం గుర్తించాలి, ఈ 
సెల్ఫ్‌ (పక్కనే చేరుకున్న పదములన్నింటి! సెల్ఫ్‌ 


(ప్రజలకు ఆరోగ (కరమైన, ఆదర్శవంతమైన 
సేవలు అందించాలి. మీరు చేసే సేవలు హృదయ 
పూర్వకంగా ఉండాలి, ఎవరేమ మనుకుంటున్నారో ఆనే 
భయాన్ని విసర్జించాలి. ఎవ రేమనుకొన్నాస రే__ 
సీవు చేయవలసిన “ధర్శ్మకర్తన్యం” మానుకో 
రాదు. ఎవరేమనుకొన్నా నీవు చేసే మంచిని__ నీవు 
చేయి యువకులలో ఈ విశ్వాసం చాల మృగ్యమై 
పోయింది. కష్టాలను ఎదుర్కొంటూ, _ ధైర్యాన్ని 
చేసట్టుకుంటూ, జీవితాన్ని ముందుకు సాగించండి, 
అన్ని దేశాలకన్నా భారతదేశం చాలా పవిత్రమైనది. 
ఇది త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి. 
ఇతరులు మన సవిత్రమైస భూమిని భోగభూమిగా 
మార్చుకొ నుటకు (యత్నిస్తున్నారు. మనకు ఎట్టీ 
భోగములతో సంబింధము లేదు, త్యాగమే కావాలి, 
కాబట్టీ మనం కర్మ వీరులు కావాలి. కర్మ జీపులు 
కావాలి, కర్మఫల త్యా గులు కావాలి, కావున 
మున్ముందు మీరు దేశానికి తగిన రీతిగా ఆదర్శాన్ని 


'అందిసపారని ఆశినూ ఆశీర్వదిస్తూ నా (పనంగాన్ని 
అజాత ఆనీ | నీ 


(పధానము, "సెల్‌ ఎ అనగా ఏమిటం పే, ళ్‌ నిజమైన విరమీస్తున్నాను, 
ఆత్మ తత్త్వం” అని గు ర్తీ ంచవలెను, ఇవన్నీ. 
కేవలం కొన్ని పదార్థముల వంటివి. 'ఇవంళతా ఆధేయ శ్రీవారి దివ బోధ 
ములు, సెల్ఫ్‌ Ses; ఆదే (ప్రాణం, కనుక మొట్ట 26__5__1991, 
మొదట సెల్‌ ఎను సరియైన రీతిలో పెట్టుకోవాలి. బృందావనం. 
ఆలా 
సత్యసాయి మహితోకులు! 
ar 
ly భయపెట్టటం మృగలక్షణం; భయపడటం సశులక్షణం, మానవునికి ఈ రెండూ ఉండరాదు, 


2) శాంతిని పెంచే శా ంతి దూతలం౦ ' కావాలి, 
8) శ్వాసయే మంతం; పహ కూద యమే' తం శం దేహమే యంత్రం, 


అశాంతిని పెంచే యమదూతలు కారాదు, 
4) శీ త్రయం: పవిత్రం, 


నహనము, రై ర్యములను సాధించండి. ర్స్‌ సత్యం జన విరోధం, అనత్యం జనరంజకం. 6) సంఘ 
సీత్రియే మానవజాతికి జ్యోతి. 1) సమదృష్టియే శుభదృష్టి. 8) సేవ _పేమయొక్క మనోహర పుష్టం, 


త్‌] 


క 


కః 


గురుతృయం 


శ్రీ రమ్య భారతావని క 
పారాశర్యాది బుసులు (పభవించిరి, బం 

గారపు బాటలు వేసిరి 

వారు జగద్దురులు వంగి (ప్రణతు లొనర్తుకా. 


ఆంతా భగవన్మయమే | క్ర 
సుంతయు నాతండులేని మర్‌ ? వి 
(కాంతుండు విశ్వాత్ముండు స 


ర్వాంతరా ముండు శర వానికి జేజే! 


చూపించు తల్లి తండ్రిని, క్ర॥' 


ఆ పితయు( గురుని చూపు, ఆ గురు(డౌరా! 
ఆ పరమేశ్వరు జూపును 
ఈ పరమ గురు క కంటక నెప్పుడు భజింతుకా 


ఏ విద్య నేర్చుకొన్నచొ 
లేవో భవబంధనములు ! శ్రేశములే దో! 
ఆ విద్యనిచ్చు గురునకు 
దై వంబేయనుచు (మొక్కెదను సతతంబుజా, 


సాకార పర(బహ్మము . 

సాకార జనార్థనుండు, శంభుడతండే 

లోక గురుండగు సాయికి 

పీక నమోవాకములను వేలర్చింతుజా. 
గురుపూర్ణిమ పర్వంబున 

గురుభక్తి నొసంగుచుంటి కొనుమీకాన్కన్‌ 
కరము గృతజ్ఞుడ- “ రత్నా 

కరవంళా ! 2 కక. కరుణావార్డీ ! 


వీరుభొట్ల సూర్యనారాయణ, తాడేపల్సిగూడెం. (వ, గో. జిల్లా 


నాయిలక్షి 


శ్రీకాంతా !. వరవై ష్టపీ ! హరిమనః (పేమైక (ప్రాణేశ్వరీ ! 
రాకాచం(ద్రనహోదరీ ! శుభకరీ ! రాజేశ్వరీ! సుందరీ ! 
లోకానందకరీ ! కృపారసరురీ! లో(కెక భాగేక్రశ్వరీ ! 
(్రీకల్యాణమణీ !... నమోస్తు వరలక్ష్మీ 1. సత్యసాయీశ్వరీ ! 


మాతా! మంగళదేవతా! హృదయపద్మం౦ంబందు సద్భ కిమై 
గీఠతాలాపనతో డ శంకర పదాంగీకార _ కావ్యార్చనల్‌ 
(ప్రాతస్పాయముచే సెదన్‌ కనక ధారావర్షిణీ! హర్షిణీ | 
చేతో మోదము గూర్పవమ్మ ! వరలక్ష్మీ! నత్యసాయిీశ్వర ! 


కాంతి శ్రీలు జగంబువిండ గృహముల్‌ కల్యాణ సాహిత్య వే 
. దాంతశశ్రీలు వెలుంగ = దేశము ప్రమోనంబంద ., రాష్ట్రాలు సం 
. .కాంతశ్రీ పథమందు సాొగగ ._.__ ప్రజారాజ్యంబు రంజిల్లగా 
శాంతి శ్రీలిడు. “ సాయిలక్మీ "యయి (శ్రీసాయీశ్వరుండోముత జా 


శాంతి (శ్రీ౫ జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి, (పశాంతినిలయం, 


224 


